శ్రీ భోగాది దుర్గాప్రసాద్‌ స్మారక సమితి (ర) 


మాన్యశ్రీ భోగాది దుర్గాప్రసాద్‌ హిందూసమాజ సంఘటనా కార్యంలో 
సంపూర్ణ సమయ కార్యకర్తగా ఎంతో మందిని ఈ పవిత్ర కార్యంలో 
భాగస్వాములను చేసారు. దురదృష్టవశాత్తు 1971లో తుపాకి కాల్తులకు 
గురై స్వర్గస్తులయ్యారు. వారి ఆశయాదర్శాలను, ఆకాంక్షలను సాకారం 
చేసే ప్రయత్నంలో భాగంగానే వారి పేరిట స్టాపించబడిన ఈ స్మారక సమితి 
వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, విద్యార్ది వస్తారకులకు 
ఉపకారవేతనాలు ఇవ్వటం, అఖిల భారతీయ విద్యార్ది "లపక్‌ వారితో 
కలిసి శ్రీ సరస్వతీ అవార్డులను బహుకరించటం మొడేలైన కార్యక్రమాలు 
నిర్వహిస్తున్నది. గత మూడు సంవత్లరాలుగా తతో సమేః ళనాలు 
నిర్వహించి ఆదర్శ కుటుంబ వ్యవస్థ ఆవిర్ణావం కోసం కృషి చేస్తోంది. 
ఎందుకంటే సువ్యవస్థిత హం సమాజానికి ఆధారం కుటుంబ వ్యవస్తై 
కనుక. హిందూ జీవన విధానానికి ఆధారభూతమే కాక, ప్రాథమిక 
విద్యాభ్యాసన కేంద్రం కూడా కుటుంబమే. తరతరాల వారసత్వాన్ని ఆచార 
వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ రాబోయే తరాలకు 
వాటిని అందించే సజీవ స్ఫూర్తి కేంద్రం కూడా కుటుంబమే. ఈ కుటుంబ 
వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే, నాడు మన ఆర్భులు ఆశించిన “వసుధైక 
కుటుంబకి స్థితికి మనం చేరుకోగలం. దురద్యష్టవశాత్తు సమాజంలో 
నేడు చాలా మందికి ఈ హిందూ కుటుంబ వ్యవస్ట గురించి సరియైన 
అవగాహన లేకపోవటమే కాక, కొన్ని తాత. దురభిప్రాయాలు కో 
ఉన్నాయి. టినికితోడు పాశ్చాత్య సాంస్కృతిక దురాక్రమణకు మన సమాజం 
గురి 'అవటిం సువ్యవస్థిత హిందూ సమాజ నిర్మాణం నేటి తక్షణావసరంగా 
గుర్తించటంతో పాటు దానికి ఆధారభూతమైన హిందూ కుటుంబ వ్యవస్థ 
గురించి సరియైన అవగాహన కల్పించి, అపోహలు దూరం చేయాలనే 
ఉద్దేశ్ళంతో ఈ పుస్తకాన్ని స్మారక సమితి తరపున ప్రచురించటమే కాకుండా, 
'. అందరికి అందుబాటులో వుండే విధంగా కేవలం 5/- రూపాయలకే ఇవ్వ 
సంకల్పించింది. పాఠకులు ఆవరించి, ఇందులోని విషయాలు ఆచరించి 
మమ్మల్ని ప్రోత్సాహెస్తారని ఆశిస్తున్నాము. 
మ ఆ 


| 








భారతీయ సంస్కృతీ ప్రచారసమితి 
(పథమ పుష్టం 


" వొంది మూలం 
శ్రీరాం సాకే 
సుశీలా అభ్యయ్యంకర్‌ 


తెలుగు అనువాదం : 


శాం (ప్రకాశ్‌ 


సేవికా ప్రచురణ - ఆంధ్రప్రదేశ్‌ 


భారతీయ సంస్కృతీ ప్రచార సమితి 
ప్రథమ పుష్పం 


మొదటి ముద్రణ : 
సంక్రాంతి, శాలివాహనశక - 1918 
14-1-1997 


ద్వితీయ ముద్రణ : 
ఈశ్వరనామ సంవత్సర ఉగాది 
శాలివాహనశక - 1919 


ప్రచురణ : 

సేవికా'ప్రకాశన్‌, ఆంధ్రప్రదేశ్‌ 
సరస్వతీ, ప్లాట్‌ నెం. 3, 

3-4-12, నిర్మితనికేతన్‌, 

కాచిగూడ, హైద్రాబాద్‌ - 500 027. 


ప్రతులకు : 

సాహిత్యనికేతన్‌, కేశవనిలయం, 
బర్కత్‌పురా, హైద్రాబాద్‌ - 500 027. 
ఫోన్‌ : 7603236. 


శ్రీ భోగాది దుర్గాప్రసాద్‌ స్మారక సమితి వారి 
ఆర్థిక సహాయంతో తగ్గింపు ధరలో ప్రచురించబడినది. 


తగింపు ధర రూ. 5-00 


a 


యునతు 


“భారతీయ నంన్మ్యృ)తి ప్రచారసమితి” కోసం డా॥ శకుంతలాదివేగారు వ్రాసిన “చిరంతన 
భారతీయ నంస్క)తికో ఆధార్‌” అనే వుస్తకాన్చి మేం రెండున్చుర నెలల క్రితం ప్రచురించాము. 
నమితి అనుమతితో ఈ తెలుగు అనువాద వున్సకొన్చి నమితి రెండవ వ్లున్తకంగా ఇవ్హుడు 
ప్రచురించటానికి నిశ్లయించాము. ముగ్గురు వండితుల ద్వారా ఈ వ్లున్తకం సంకలనం 
చేయబడింది. 


(శీ/రాంసారేగారు ఇంగ్టీషు హిందీలో ప్రాసన చాలా వున్హకొలు ప్రచురించబడ్డాయి. 7,8 
స్రున్తకాలు 6, 7 ఇతర భారతీయ భావల్లోకి అనునదించబడ్డాయి కూడా. చాలామంది విదేశీ 
రచయితలు, వారి వున్తకొల్లో పేర్కొన్సు విషయాలను తమరచనల్లో ఉవయోగించుకున్నారు. 


(శ్రీమతి నుళీల అభయంకర్‌గారు వ్రాసీన మరాఠీ వ్లున్సకం ఆధారంగా వ్రాయబడిన 
“వందేమాతరం” అనే వున్లకం 1994లో మేం ద్రచురించాము. మరాఠీలో వారు వ్రాసిన 
వ్యాసాలు చాలా ముద్రితమైనాయి. మవోర్శాష్త్ర ప్రభుత్తం ద్వారా వారు నన్మానించబడ్డారు. 
రాష్ట్ర సేవికానమితికి వారు అఖిల భారతీయ బౌద్దిక ప్రముఖీగావున్హారు. 

భారతీయ సంస్కృతి యొక్స మనన్క- చింతన వ్వకీకరణ ఈ మూడు విషయాల్లో 
శకుంతలాదినేగారు ప్రత్యేకంగా చెవ్హుకోదగినరు. హైద్రాబాదులోని ఆయుర్దేద 
కళాశాలలో వారు నవోవార్యులుగావున్హారు. రా. సే.నమితి భాగ్యనగర్‌శాఖకు వారు బౌద్దిక 


(ప్రముఖులు. 
భారతీయ కుటుంబ వ్యవస్టవై ఈనాడు వ్రపంచంలో చర్చి జరుగుతున్లది. ఈ ద్మస్తీతో 
ఉసయోగనడుతుందినే ఉద్దేశంతో మేమీ వున్తకొన్ని ప్రమురిన్తున్నాము, 


దీని తెల్గు అనువాదం ళం ద్రూాళశ్‌గారు చేసారు. ఆభార్గు కసరెడ్డ వెంకటరెడ్డగారు ప్రస్తావన 
'వ్రాళారు. వారికి, ఇంకా దీని వ్రమురణకు తోడ్డుడిన అనేకమంది ఇతరులకు మా క్రుత్మజాతలు. 


ఇట్లు 
[(పకాశకులు 


వుందువమూట 
కుటుంబంళకేకె [కువేచత డె 


“అత్తలేని కోడలుత్తమురాలు - కోడలులేని అత్త గుణవంతురాలు”! 
అనేసామెతలు సమాజంలో నింటుంటాం. అంటే అతాకోడం[డ్రు ఇద్దరూ 
కలిసీ ఉంటే కలహించుకొంటారనీ, వీరిద్దరు వేర్వేరుగా ఉంటేనే మంచి 
పేరువస్తుందని పై సామెతల సారాంశం. **“ముప్పుయి జుట్టు కలిసి ఉంటాయిగాని 
మూడు సిగలు కలిసి ఉండి*వని ఆడవారిమీద ఒక అభాండం. అందుకే 
4“వెయ్యేళ్లున్నా వేరుతప్పుదు”” - ఎప్పుడో ఓసారి వేరుకావడమే ఉత్తమం 
అని మరో సామెత. 





త్వెత౦ 


ఈ సామెతలన్నీ సత్యాలే ! సమిష్టి కుటుంబంలో వచ్చే అనేక సమస్యల్ని 
పరిష్కరించుకోలేనందువల్ల పుట్టిన సామెతలే ఇవి. “ఇంటిని దీపం ఇల్లాలే, 
తల్లికడుపుచూస్తుంది. పెళ్లాం జేబులు చూస్తుంది, ఇంటికళ ఇల్లాలే చెబుతుంది, 
ఇంటి కోడళ్చుతిన్నా - కోళ్ళుతిన్నా వృథాగాపోదు, ఆలు ఏడ్చిన ఇల్లు - ఎద్దు 
ఏడ్చిన సేద్యం ముందుకురావు, ఆలు మగల కలహం అద్దంమీద పెసదిగించ 
ఉన్నంతసేపే”.... ఈ సావెతలేవోూ సవుష్టికుటుంబం బొన్నత్యాన్ని 
చెబుతున్నాయి. ప్రపంచానికి భారతీయులు పెట్టిన భిక్షకుటుంబ. జీవనం. 
పాశ్చాత్య (పభంజనాల. ధాటికి భారతీయ కుటుంబ. జీవన వ్యవస్థ ఇన్నా 
భిన్నమైసోతుందని నగర జీవనాన్ని అధ్యయనం చేసినవారంటుంటారు. 
అత్త- ఆడపచులపెత్తనాల వల్ల, పురుషాహంకారంవల్ల కుటుంబవిచ్చిత్తి 
ఏర్పడుతున్నదని అక్కడక్కడ కొన్ని కుటుంబాలను అధ్యయనం చేసిన 
వారంటుంటారు. కుటుంబాల్లోని వ్యక్తుల్లో అధికారదాహం, విలాస 
జీవనం పైమోజు - ఇలాంటి కొన్ని కారణాల వల్ల సమిష్టి కుటుంబాలు 
సుదీర్హకాలం ఉండలేకపోతున్నాయని మరికొంత ముంది అధ్యయన 
నీలురంటుంటారు. 


. ... ఇవన్నీ సత్యాలే? ఇవన్నీ సత్యాలెట్సో ఈనాటికీ భారతదేశంలో 95% 

జనం కుటుంబ వ్యవప్టలోనే ఉన్నారన్నది అంతే సత్యం. ఈ 95 % కుటుంబాలు 

సుదీర్ణకాలంపాటు సమిష్టిగా లేకపోచ్చు; కాని కొడుకులూ - కూతుళ్లూ 

సంపాదనాపరులై, వ్యక్తిత్వం వచ్చికాలు నిలదొక్కుకొనేంత స్తోవుత కలిగేంత 

వరకైనా ఉంటున్నారనేది మాత్రం సత్యం. ఈ తొంబై అయిదు శాతం 

సుఖశాంతులతో ఉన్నారని అనడంలేదు. ఇందులో సగానికిపైచిలుకు అష్టకష్టాలు 
పడుతూనే కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం”” - అని తెలిసిన 

వారు కాబట్టి కలిసి ఉంటున్నారు. కలతలూ - కలహాలు నిటి బుడగల్లాంటివని 

తెలిసి కలిసి మెలిసి జీవిస్తున్నారు. 


రెక్కలు వచ్చేంత వరకు పక్షులూ - జంతువులు తవు సంతాన ంతో 
కలిసి ఉండడం చూస్తుంటాం. పిల్లి, కుక్క, కోతి, పంది, పిట్ట, ఆవు, కోడి 
= ఇలా ఎన్నో కొంతకాలంపాటైనా తవు సంతానంతో కలిసి ఉంటున్నాయి. 
ఆహారం తెచ్చి పెట్టి తమ సంతానాన్ని మరీ పోషిస్తున్నాయి. కుక్కపిల్ల బురదలో 
పడిపడి వస్తే కుక్క నాకి నాకి ఆ బురదను తొలగించే దృశ్యం ఆవు లేగదూడ 
శరీరాన్ని ఆప్యాయంగా నాకేదృశ్యం ఎవరమూ వురువలేం. ఆహార 
నిద్రాభయమై థునాలు సర్వజీవులకూ సమానమే. వీటి కారణంగా కూడా 
సామూహిక జీవనానికి సర్వజీవులూ ప్రయత్నిస్తున్నాయి. మానవునికి 
వీటితోపాటు ధర్మవునేది ఒకటున్నది. అది 'కుటుంబీకులుగా, 
పావూజీకులుగా, ప్రాంతీయులుగా, దేశీయులుగా కలిసి జీవించేందుకు 
దోహదకారి అవుతున్నది. 


ఈ కుటుంబజీవనం ఈ దేశంలో అతి ప్రాచీనకాలం నుండి ఉన్నది. 
ఒకరికి ఒకేభార్య, 'ఒకరికి పెక్కురు భార్యలు, ఒకరికి ఒకే భర్త, ఒకరికి 'పెక్కులు 
భర్తలు - ఆయా దేశకాల పరిస్థితుల్లో ఏర్పడ్డవే అయినా పెక్కురను కుటుంబ 
“గృహ్య) ధర్మసూత్రాలు అంగీకరించలేదు. కొన్ని, తప్పనిసరి పరిస్టితుల్లో 
అంగీకరించాయేగాని అవి శాశ్వతాచరణీయాలు కావు; సార్వకాలీన - సార్వదేశిక 


1 
శ 


- సార్వజనిన సిద్దాంతాలు కావు. ఒకరికి ఒక్కరన్నదే ఆచరణీయమైంది. 
సమాదరణీయమైంది. పాశ్చాత్య సంస్కృతి ప్రపంచానికి తెచ్చి పెట్టిన భయంకర 
ఎయిడ్స్‌రోగం దెబ్బకు ఇవాళ సెక్సులో స్వేచ్చావాదులు, పతివ్రతాత్వం 
మూఢ విశ్వాసాల్లో ఒకటని వాదించిన కమ్యూనిస్టులు, పెట్టుబడిదారీ దేశాల 
(స్త్రీవాదులు, సామ్యవాద దేశాల (స్త్రీవాదులు నోళ్ళు మూసుక్‌ "న్నారు. ఆంధ్ర 
దేశంలో ““మైదాని” సాహిత్యాన్ని సమర్థించిన వారందరూ కుక్కిన పేనులై 
పోయారు. 


అందుకే మేధావులందరూ భారతీయుల వసుధైక కుటుంబ నినాదాన్ని 
ఈనాడు సవమురద్దిస్తున్నారు. వ్యక్తి పాతం, కుటుంబ బాతం, సమాజబాతం, 
దేశహితం, విశ్వహితం అనే ఈ అవిభ్యాజ్య ధర్మచక్రాన్ని ఇవాళ అందరూ 
అభిలషిస్తున్నారు. ఆచరణలో పెట్టే ప్రయత్నంచేస్తున్నారు. 





రుశ్వం 
వీటన్నిటిలో ధర్యం అంతస్ఫూ[త్రంగా ఉంది. అదే ఇవి చెదరకుండా 
చేస్తుంది. కలే కుటుంబంగా భావించే పెట్టుబడిదారీ సమాజాలు, యంత్రమే 
కుటుంబంగా భావించే సామ్యవాద సమాజాలు, ఒక్కమత (గంథాన్నే సర్వస్వంగా 
భావించే మతవాద సమాజాలు ఇప్పుడిప్పుడే పై అవిభాజ్య కుటుంబ ధర్మచక్రాన్న 
అంగీకరిస్తున్నాయి. వునిషిని వునిషిగా చూాడవున్న ““మునుర్భవి. అన్న 


6 


(మనిషివికమ్ము అన్న) వేదవాక్యాన్ని సమర్షిస్తున్నాయి. మనిషి మనిషికాక ' 
శిల అయితే, నది అయితే, మృగమైతేనే కష్టాలు. అరవిందులు ఈ మానవుడు 
దివ్యవరానవుడు కావాలని ఆశించారు. ఊర్ల ఏగమునం ఉండాలిగాని, 
అధథఃపతనంకాదు అన్నది వారి ఆకాంక్ష ఇందుకు సాధన, సంస్కారం, ధ్యానం, 
ధర్మం అన్ని అవసరం. 


అయితే ఇన్ని వుహదాకాంక్షల్ని భారతీయు కుటుంబం తీరుస్తన్నదా! 
భొాతికొావసరాల వెంపర్ణాటలో మానసిక వికారాలు ఎంతోచెడును సృష్టించాయి. 
ఆచెడు కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయకపోయినా కొంత అశాంతిని 
సృష్టించిన మాట వాస్తవం. పాశ్చాత్యుల ఆలోచనల్లోంచి వచ్చిన వ్యక్తి, ఒడంబడిక, 
సవలాపహాం, కాంశాపరిత్సప్తి అనేవి నాటుకొని ఎవరికి వారే అంతా అర్హం 
చుట్టూ అవసరాలచుట్టూ పరిభ్రమించే వారుగా తయారయ్యారు. ఓ పాటుఫాం 
స్నేహంలాంటిది, అవసరం ఉన్నంత వరకు కలిసి ఉంటాం, అవసరంతీరిందా 
ఎవరికి వారుగా వెళ్ళిపోతాం అనే పశుప్రాయజీవనం సరియైందికాదని, అవసరాల 
వేటలో మానవుడు వృగంగా మారిపోతాడని మేధావులు గుర్తించారు. 


దశ్వం 


యాన దేశం 


ఈతుటుంబం 


వ్యక్తి 


ఇది పాశ్చాత్య జీవన దృక్పథం అవసరాలు తీరడానికి తప్పు మరెందుకూ 

పనికిరాని ఈ జీవన దృక్పథంలోని లోపాన్ని ఇవాళ అందరూ గుర్తించి, భారతీయ 

కుటుంబ దృక్పుధాన్నే అనుసరించడం అభినందనీయం. అయితే ఈ 

వ్యవస్థలోనూ కొన్నిలోపాలున్నాయి. అందులో ఒకటి వ్యక్తి అధికార దృక్పథం. 
7 





స్స ల పుటం 
జంతువులు 


అల్లుళ్ళు a 






కొడుకులు కోడళ్ళు 
కూతుళ్ళు 
కుటుంబంలో పెత్తనం చలాయించే వ్యక్తికి అధికారదాహంముంటే 
భార్యపై, కొడుకులపై, కోడం[డపై, అల్హుం[డపై, బంధువులపై, ఇంటిలోని 
పెంపుడు జంతువులపై అణచివేత దృష్టితో వ్యవహరిస్తాడు. అన్ని అధికారాలు 
తన గుప్పిట్లో పెట్టుక్‌"ంటాడు. అందరిస్వాతం త్ర్యాన్ని హరిసాడు. 
నిద్రపోయినా, వురుగుదొడ్డికి వెళ్లినా తాళం చెవులగుత్తి వాత్రం నడుముకే 
వేలాడుతుంది. చివరికి అందరిదృష్టి తాళాల గుత్తిచుటే కేం ద్రీకృతమవుతుంది. 
'అధికారం కేం ద్రీకృతమై సర్వానర్జాలకు దారి తీస్తుంది. అయితే యజమానికి 
సమదృష్టి ఉంటే, నేను కేవలం (ట్రస్టీని ( ధర్మకర్తను) మాత్రవే అన్న జ్ఞానం 
ఉంటే అడుగడుగునా అనురాగాలు (కుమ్మరింపబడతాయి; ఆనందాలు. 
' వెల్లివిరుస్తాయి. ఇక చుర్‌"కటి చూద్దాం; అది దీనికి పూర్తిగా భిన్నమైంది. 
అది వ్యక్తి అణచివేత దృక్పథం. 


కతన కో కళ్ళు 
| 


కొడుకులు అల్లుళ్ళు 





కుటుంబంలో ఒక వ్యక్తి యజవూని అవృతాడు; అతనే ఇంటి పెద్ద. 
"అతను అధికారాన్ని చలాయించడం. కుటుంబ బండిని చాలా కష్టంగా 
నెట్టుకొస్తుంటాడు. కుటుంబంలోని సభ్యులందరు అతని ఒక్కని ఆదాయం 
మీదనే ఆధారపడి ఉంటారు. తవు అవసరాలన్నీ అతడే తీర్పాలంటారు. 
నా జబ్బుకు ముందులు కావాలని తల్లీ, తన చుట్టుకు డబ్బుకావాలని తం(డ, 
చదువులకు ఫీజులు కావాలని కొడుకులు ఇలా ప్రతి ఒక్కరు అతనిపైనే కారాలు 
మిరియాలు మారుతుంటారు. అతణ్ణి శారీరకంగా - మానసికంగా హింసిస్తారు. 
' ఈ చేతగాని సంసారం చేయకపోతే చావు’ అనికూడా శాపనార్హాలు పెడతారు. 
ఇంతవుంది బరువుకు పెత్తనం స్వీకరించిన ఆ యజమాని అణగిపోతాడు; 
అడుగువట్టిపోతాడు. కావి కుటుంబ విర్వహణలో అందరికీ సమష్టి బాధ్యత 
ఉందని భావిస్తే ఇలా జరగదు. 


కుటుంబం అనేది ఒక శరీరం; ఈ శరీరంలోని సర్వాంగాలు తవు 
తవు బాధ్యతను నిర్వర్తించినట్లే ఎవరిబాధ్యతను వారు నిర్వర్తిస్తే శరీరవునే 
కుటుంబం వికసిస్తుంది. వేదంలోని **మనుర్భవ అన్న మంత్రం వెనుక ఇదే. 
అర్థం ఉంది. సమాజ ఒడంబడికకు, సామూహిక జీవనపద్దతికి, అధికార 
కేంద్రీకరణ విధానానికి, అణచివేత పద్దతికి, క్లబ్బు జీవనరీతికి, యంత్ర జీవనా 
పద్దతికి ఇది భిన్నమైంది. ఇది సర్వజనామోద యోగ్యమైంది. వ్యక్తి శరీరంలోని 
కళ్ళు, కన్ను, ముక్కు, చెవి, నోరు, చేతులు, కాళ్ళు, కడుపు, గుండె ఎలా 
ఎన్నో అవయవాలు తమ తమ పని నిర్వర్తిస్తూ శరీరపుష్టికి, వికాసానికి, భద్రతకు 
దోహదకారులుగా వ్యవహరిన్తాయి. అదేవిధంగా కుటుంబ వికాస దృష్టి 
ఉండాలనీ, సమాజవికాస దృష్టి ఉండాలనీ, దేశ వికాస దృష్టి ఉండాలని, 
విశ్వవికాస దృష్టి ఉండాలనీ ఆలోచించే సమస్తాన్ని మనిషితోనే ఉదహరించడం 
జరిగింది. తన శరీరం వికసించడానికి, మనస్సు పరమ శాంతంగా ఉండడానికి, 
భ[దత ఏర్పడడానికి సర్వాంగాలు ఏవిధంగా దోహదం చేశాయా, అదే దృష్టి 
కుటుంబంపై, సమాజంపై, దేశంపై, విశ్వంపై ఉండాలని భారతీయతత్త సం 


4 
॥ 
| 
9 1 We 
Gas tre, leas 


లేదా భారతీయు ధర్మం అభిలాషించింది. వ్యష్టి - సవుపష్టి - స్పష్టి- పరమేష్టి 
వైపుగా పయనించే పరవోత్తవు వ్యవస్ట్రను నిర్మాణం చసకదిః 

ఈ అంశాలనెన్నిటినో క్రోడీకరించి హిందీలో మాన్య శ్రీ) 
శ్రీరాంసాతేగారు, సోదరీవుణులు (శ్రీవుతి సుశీలా అభయంకర్‌ గారు, 
(శ్రీవుతి శకుంతలా దవే గారు అందించిన గ్రంథాన్ని భారతీయకుటుంబం 
పేరిట సకారాత్మక దృష్టిని ప్రస్తాపిస్తూనే, మనల్ని చదివించాలనే ఉద్దేశ్యంతో 
““ కుటుంబ వ్యవస్థ అవసరవూ”” ? అన్న జిజ్ఞాసనం రేకెత్తింపజేస్తూ అతి 
సరళంగా - సుందరంగా శ్రీ శ్యాం ప్రకాశ్‌గారు అనువదించారు. అనువాదంలో 
. తెలుగు జీవనాటి (తెలుగుదనం) నిండారా కనిపించడంలేదే అనిపించవచ్చు. 
అయితే అర్జావగాహనకు ఇది ఎలాంటి అడ్డంకికాదు. పుస్తకం చిన్నదైనా అనేక 
నిశేషాంశాలను జిజ్ఞాసువుల ముందుంచిన చిక్ని చక్ని ఈ చిన్ని పుస్తకాన్ని రచించిన 
హిందీ రచయిత ((త్ర్ర)ులనూ, అనువాదకులనూ అభినందించకుండా 
ఉండలేం! ఈ దిశలో అధ్యయనం చేసే వారికి ఇది ప్రాధేయంగా 
ఉపయోగపడుతుందని చెప్పకుండా ఉండలేం! అంతా చదివింతర్వాత 
“భారతీయ కుటుంబవ్యవస్థ” సుఖశాంతి భద్రతలకు మూలాధారం అని 
నిద్దారించకుండా ఉండలేం! ఆ ఉండలేని స్రితిలోనే ఈచిన్ని పీఠిక! ఇది 
భారతీయకుటుంబంలోకి ప్రవేశించడానికి ఓ ద్వారం మాకత్రవేం! 


భాగ్యనగర్‌, డా॥ కసిరెడ్డి (కార్యదర్శి) 


hts జాతీయ సాహిత్య పరిషత్‌, ఆం(ధ (ప్రదేశ్‌ 


10 


ఖతరతియు కుటుంబం 


భారతదేశంలో గత యాభై, వంద సంవత్సరాలనుండి వృద్దాశమాల 
సంఖ్య పెరిగిపోతున్నది. చాలా జిల్లాల్లో ఇప్పుడు వృద్దాశమాలు నెలకొని 
వున్నాయి. ఇప్పటివరకు ఈవృద్దులు తమ తమ కుటుంబాల్లోనే నివసిస్తూ తమ 
వృద్ధాప్యాన్ని గడుపుతుండేవారు. ఇప్పుడు వాళ్ళు తమ కుటుంబాల 
నివసించటం కష్టమైపోయింది. భారతీయ కుటుంబ చరిత్ర వేదకాలం నుండి 
నేటివరకు నిరంతరం కొనసాగుతూ వస్తున్నది. అనేకవేల సంవత్సరాలు 
గడిచాయి. కాని ఇంతవరకెప్తుడు భారతదేశంలో వృద్దులు తమ కుటుంబాలు 
వదిలి వృద్దా(శ్రమాల్లో ఉండాల్సిన అవసరం రాలేదు. ఈ వృద్ధ్దా(శ్రమ ఆలోచన 
భారతీయులు ఆంగ్రేయులనుండి (గ్రహించారు. 


గత రెండున్నరవేల సంవత్సరాలనుండి భారతదేశం మీద విదేశీయుల " 
దురాక్రమణ జరుగుతూ వచ్చింది. కాని ఆరగోయులకు పూర్వం జరిగిన ఏ విదేశీ. 
ఆ(క్రమణకారుల (ప్రభావం కూడా భారతీయ కుటుంబ వ్యవస్థను విచ్చిన్నం 
చేయలేదు. ఒక్క ఆంగ్రేయుల దురాక్రమణ వల్లనే ఇది జరిగింది. కేవలం 
వృద్దాశ్రమాల సంఖ్యే కాక, విడాకుల సంఖ్య కూడా రోజురోజుకూ 
పెరుగుతున్నది. కుటుంబ సభ్యుల్గోకూడా సార్ధం కొరకు, హక్కులకొరకు 
తగువులు, కొట్లాటలు పెరుగుతున్నాయి. భారతీయుల్లో (శ్రీరామ, 
భరతుల్లాంటి సోదరభావం, పరస్పర వ్యవహారం దేశం మొత్తంలో తగ్గిపోతున్నది. 
(ప్రేమ, సహుదయతలకు బదులు పగ, శతృత్వం పెరుగుతున్నాయి. ఆంగ 
సంస్కృతితోపాటు మొత్తం పాశ్చాత్య సంస్కృతే భౌతికతకే ప్రాధాన్యమిచ్చింది. 
పైగా అది వ్యక్తి కేంద్రితమైంది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కారణంగా 
భారతీయుల కుటుంబ వ్యవహారంలో పైన పేర్కొనబడిన మార్పులు వచ్చాయి. 
భారతీయ కుటుంబానికి సంబంధించి చర్చించే ఈ గ్రంథంలో పాశ్చాత్య 
సంస్కృతి ప్రభావానికిలోనైన ఈనాటి, ఇంతకు పూర్వకాలంనాటి భారతీయ 
కుటుంబం గురించి విశ్లేషించడం జరుగుతుంది. 

11 


భారతీయ కుటుంబం పెద్దగా వుండేది. ఈనాడు భారతదేశంలో 
కుటుంబం అనగానే ప్రభుత్వ కుటుంబ సంక్షేమశాఖల ద్వారా (ప్రచురించబడే 
కరపత్రాల్లో కనబడే భార్య, భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తెగల చిన్న 
కుటుంబమే మన కళ్ళముందు కనపడుతుంది. 40 సంవత్సరాలకు పూర్వం 
'కుటుంబసంక్షేమశాఖ కరపత్రాల్లో ఇద్దరికి బదులు ముగ్గురు పిల్లలు 
చూపబడుతుండేవాళ్ళు. ఈ రెండు చిత్రాలను చూసిన ఒక పెద్ద మనిషి తనతో 
సమానమైన వయస్సుగల వ్యక్తితో “ఇంకో 40 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ 
బొమ్మనే చూపిస్తారా ఏమిటి అని అడిగాడు. “ఒక బిడ్డయే కాదు, ఈనాడు 
భారతదేశంలో పెరుగుతున్న విడాకుల సంఖ్యను బట్టి చూస్తే, 40, 50 
సంవత్సరాల తర్వాత కుటుంబ వ్యవస్టయే పూర్తిగా నాశనమైపోయి మనుష్యులు 
పశువులవలె జీవించడం మొదలుపెడతారనే అనుమానం కలుగుతున్నదని, 
అతడు సమాధానం ఇచ్చాడు. 


50 సంవత్సరాలకు పూర్వం, భారతీయ సమాజంలో ధనికులు, పేదలు, - 
చదువుకున్నవాళ్ళు, చదువురాని వాళ్ళు, గ్రామీణులు, పట్టణవాసులు అందరి 
దృష్టిలో కుటుంబం అంటే ““మేమిద్దరం, మాకిద్దరు'' అనే పరిమితార్దం . 
ఉండేదికాదు. కుటుంబం అంటే తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, 
జేజమ్మలు, నాయనమ్మలు, పినతండ్రులు, పినతల్టులు, అన్నలు, వదినెలు, 
అక్కచెల్లెళ్ళు, బావలు, ఇలా మొత్తం బంధువర్గంతో కూడిన కుటుంబం వాళ్ళ 
దృష్టికి వచ్చేది. ఇంత పెద్ద సంఖ్యగల కుటుంబాలతో కూడిన భారతీయ సమాజ 
వీవనం అనేక వేల సంవత్సరాలనుండి నిరంతరం కొనసాగుతూవచ్చింది. ఈ 
అనుభవాన్ని బట్ట ఇంత పెద్ద కుటుంబాలు, ఇంత ద్నీర్ణకాలం నిరంతరం కొనసాగ 
వానికవసరమైన భౌతిక సుఖ సాధనాలు భారతీయ సమాజంలో సమృద్దిగా 
ఎభ్యమవుతుండేవని మనకు. తెలుస్తుంది. కుటుంబాలు పెద్దగా 
ఫేండటంతోపాటు భౌతిక సుఖం, మనశ్శాంతి, సంతృప్తి అన్నీ సంపూర్ణంగా 


ఫండేవి. ఈ పరిస్థితిని చూసి చాలమంది. పాశ్చాత్య విద్వాంసులు భారతీయ 
12 


కుటుంబాలను గురించి పరిశొధనలు జరిపి భారతీయుల సుఖ సంతోష 
మనశ్శాంతులతో .కూడిన సుదీర్ణ జీవనానికి కారణం ఏమైవుంటుందో 
తెల్సుకోటానికి కృషిచేస్తున్నారు. 


కుటుంబం చిన్నదిగా ఉంటే సుఖం ఉంటుందా: “మేమిద్దరం, 
మాకిద్దరు' అనే (ప్రకటనలో చిన్న కుటుంబం, చింతలులేని కుటుంబం” అని 
_ కూడా రాసి వుంటుంది. ఆర్థిక సౌకర్యం ఆలోచనే ఇందులోవుంది. “కుటుంబం 
చిన్నదిగా వుంటే దాని రక్షణ, పోషణకు ఖర్చు తక్కువ పడుతుంది; దానితో 
కుటుంబం సుఖంగా వుంటుంది’ అని (ప్రచారం చేయబడుతున్నది. కాని ఇది 
నిజమేనా? అమెరికాలో డబ్బుకు ధాన్యానికి కొదువలేదు. ధాన్యం ధర తగ్గకుండా 
వుండాలని అక్కడ, ధాన్యం కాల్ఫివేయబడుతుందని 1996లో. జరిగిన విశ్వ 
ఆహార పరిషత్‌లో (ప్రకటించబడింది. అంత భౌతిక సమృద్ది వున్నప్పటికి అక్కడి 
వ్యక్తి సుఖశాంతులు ఎందుకు పొందలేక పోతున్నాడు? కేవలం భౌతిక, ఆర్థిక లేక 
ఐహిక సుఖశాంతులతో మాత్రమే వ్యక్తికి మనశ్శాంతి లభించదని దీనవల్ల 
తెలుస్తుంది. చిన్న కుటుంబం వున్నంతమాత్రంతోనే సుఖం లభిస్తుందని! 
అనుకోవటం పారబాటు. భారతదేశంలోకూడా భోగాసక్తులైవ వ్యక్తులకు వాళ్ళు. 
రాజులైనా వాళ్ళకు మనశ్శాంతి లభించేదికాదు. ఆర్థికంగా సుసంపన్నులుకాని 
భారతీయ వ్యక్తుల కుటుంబాల సుఖజీవనాన్ని చూచే పాశ్చాత్యులు భారతీయ 
కుటుంబసమాజవ్యవస్ట్రను గురించి పరిశోధన చేయాలని కోరుతున్నారు. 
సమస్త సుఖాలతో తులతూగే అమెరికన్‌ (ప్రజల్లో ఎందరో నిద్రరావటానికి 
నిద్రమాత్రలు వాడతారు. భారతదేశంలో రిక్షాలాగే వ్యక్తులు కూడా రాయిమీద 
తలపెట్టుకుని మంచి .నిద్రపోతారు. భారతదేశంలో కూడా పాశ్చాత్య జీవన 
పద్దతిని అవలంబించే భారతీయ వ్యక్తులు మనశ్శాంతిని సంస్కారాలను 
కోల్పోతున్నారు. 


i3 


(ప్రభుత్వమే సర్వస్వమా? 

ఆంగ్ల ప్రభుత్వం భానతదేశంలో స్టిరపడినప్పటీనుండి అంటే గత నూరు, 
నూటయాభై సంవత్సరాల నుండి సమాజ జీవితంలో ప్రభుత్వమే సర్వస్వమని 
భావించబడింది. పాశ్చాత్య ఆలోచనా (ప్రభావం భారతీయుల మనస్సులమీద 
రోజురోజుకు ఎక్కువైపోయింది. ఆరోయులు మొదటి 75 సంవత్సరాలు తమ 
స్వార్థం కోసం, తర్వాత (ప్రభుత్వమే సర్వస్వమనే వాళ్ళ ఆలోచనా పద్దతి ప్రకారం 
ఇక్కడ రాజ్యం చేస్తూ సమాజంలోని వీలైనన్ని ఎక్కువ రంగాలను తమ 
గుప్పిట్లోకి తెచ్చుకోటానికి ప్రయత్నం చేశారు. సమాజ జీవనం మీద 
(ప్రభుత్వానికి అదుపులేని అధికారం వుండటం మంచిదికాదనే విషయాన్ని 
భారతీయులు చాలా ప్రాచీన కాలంలోనే గ్రహించారు. అనేక వేల సంవత్సరాల 
తమ సమాజ జీవనంలో భారతీయులెప్తుడూ తమ సామాజిక జీవనం మీద 
ప్రభుత్వ సర్వాధికారానికి అంగీకరించలేదు. సమాజంలోని చాలా కొద్దిరంగాలు 
మాత్రమే (ప్రభుత్వాధీనంలో వుండేవి. మిగిలిన అన్ని రంగాలు, మేధావులు, 
బుద్దిమంతులు, నిస్వార్థపరులునైన సమాజ సేవకులు, నాయకులతో పాటు, 
వారి వారి సంఘటనల ద్వారా మిక్కిలి సమర్ధవంతంగా నిర్వహించబడుతుండేవి.. 
ఇలాంటి నిస్వార్ధ సద్గుణ సంపన్నులైన వ్యక్తులే సమాజానికి ఆదర్శప్రాయంగా 
వుండేవాళ్ళు. ఇలాంటి సద్గుణాలు గల్గిన మన మునులు, బుషులు, మొత్తం 
భారతీయ” సమాజ కల్యాణమేకాక విశ్వకల్యాణాన్ని కూడా తమ లక్ష్యంగా 
భావించి పనిచేసేవారు. (ప్రభుత్వాలు నడిపే రాజులు కూడా బుషి మునుల 
మార్గదర్శనంలోనే పనిచేసేవాళ్ళు. అనేక వేల సంవత్సరాలు నడిచిన భారతీయుల 
స్వ-తం[త్రం ఇలావుండేది. 1947లో ఆర్రేయులు భారతదేశాన్ని విడిచిపెట్టి 
వెళ్ళిపోయారు. కాని వెళ్ళిపోయే సమయంలో ఖండిత భారతదేశ 
రాజ్యాధికారాన్ని ఎవరికైతే ఒప్పుగించి వెళ్ళారో వాళ్ళు ఆంగ్లాన్ని, ఆంగ్రత్వాన్ని 
విడిచిపెట్టలేదు. 1947లో స్వతంత్రం లభించిన తర్వాత నుండి ఈనాటి వరకు 
సమాజంలోని వీలైనన్ని ఎక్కువ రంగాలను (ప్రభుత్వం తన గుప్పిట్లోకి 

14 


తెచ్చుకుంటున్నది. అదే విధంగా భోగ ప్రధానమైన పాశ్చాత్య సంస్కృతి ప్రభావం 
కూడా చాలా ఎక్కువైంది. భారతీయుల జీవితంలో వీలైనంత ఎక్కువ వ్యక్తి నిష్ట 
భోగలాలసతలు పెరిగాయి. దాని ఫలితంగా భారతీయ స్వాతంత్ర్యానికి 
మూలాధారమైన కుటుంబ ఆలోచన సన్నగిల్లి పాశ్చాత్య ఆలోచనచే 
(పభాఎతమైన కుటుంబాలు ఇక్కడ వృద్దిచెందాయి. 


"అపుటి కొలమొన పరిస్థితులు వ ఐరోపియా ఆలో చనాపద్రతి 


వ్యక్తి, కుటుంబం, సమాజం అనే ఈ మూడు వేరు వేరు విషయాలను 
గురించి ఆలోచించేటప్పుడు పాశ్చాత్యులు (ప్రతి విషయాన్ని గురించి కేవలం 
భౌతిక, ఐహిక సుఖాల దృష్టితోనే ఆలోచిస్తారు. వాళ్ళ సమాజాలు, దేశాలు 
నిర్మాణమై, అభివృద్ది చెందిన పరిస్థితులనుబట్టి ఐహిక సుఖాలే వాళ్ళ 
ఆలోచనలకు మూలమైనాయి. (క్రీ.శ॥। మూడవశతాబ్రంలో రోమ్‌ చక్రవర్తి క్రైస్తవ 
మతాన్ని స్వీకరించటానికి ముందు మొత్తం యూరోప్‌ అంతా వ్యాపించివున్న 
రోమ్‌ సామ్రాజ్యం క్రైస్తవులను వ్యతిరేకిస్తుండేది. కాని తర్వాత ప్రభుత్వ 
. సహకారం వాళ్ళకు పూర్తిగా లభించి [కైస్తవ మతం మొత్తం యూరప్‌లో 
వ్యాపించింది. (క్రీ.శ. 5వ శతాబ్దంలో రోమన్‌ సా(మాజ్యం పతనమైన తర్వాత 
యూరప్‌లో బలమైన రాజ్యం లేని కారణంగా, క[ర్రవున్న వాడిదే బ(రై అన్న 
సామెతగా 1,000 - 1200 సంవత్సరాలవరకు అంధకారయుగం నడిచింది. 
ఆకాలంలో (కెస్తవ పాదరీలు బాగా డబ్బు సంపాదించారు. యూరోప్‌ (ప్రజలు, 
రాజుల మీద కూడ వాళ్ళ అధికారమే కొనసాగింది. అదుపులేని అధికారం చేతికి 
రావటంతో మతగురువులు చాల అవినీతి పరులైనారు. ఎవరు ఏకొద్దిగా పైసలిస్తే 
వాళ్ళకే వాళ్ళు మోక్షద్వారం తెరవసాగారు. ఇలాంటి పరిస్థితిలో మతగురువుల 
అవినితికి విసిగి పోయిన యూరోపు (ప్రజల దృష్టి అవినీతి మయమైన 
మోక్షప్రాప్తినుండి ఐహిక సుఖాల వైపుకు మళ్ళింది. 1000 - 1200 
సంవత్సరాలు ఇలాంటి వాతావరణం తర్వాత యూరోప్‌లో జాతుల నిర్మాణం 


| 15 


జరిగింది. ఐహిక సుఖమే వాళ్ళ జీవిత ధ్యేయమైంది. ప్రభుత్వమే సమాజానికి 
సర్వాధికారిర్జైంది. 


యూరోపీయ ఆలోచన ప్రపంచమంతా వ్యాసించింది. 


దేశకాల పరిస్థితులను బట్టి ఐహిక సుఖభోగాలవైపు దృష్టి మళ్లిన 
యూరోపియన్లు ఏదో విధంగా ఐహిక సుఖభోగాల సంపాదన కోసం 
(ప్రపంచమంతా తిరగసాగారు. (ప్రపంచంలోని ఐదు పెద్ద భూఖండాల్లో రెండైన 
అమెరికా, ఆగస్టేలియాల్లో జన సంఖ్య తక్కువ ఉన్నందువల్ల వాళ్ళుదాన్ని 
పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నారు. యూరప్‌ ఐతే వాళ్ళదే. అదే విధంగా 
ఆఫ్రికా, ఆసియాల్లోని పెద్ద భాగాల్లో కూడా వాళ్ళు తమ రాజ్యాలు నిర్మించారు. 
ఈ విధంగా ప్రపంచమంతా ఐరోపీయ రాజ్యాలు వ్యాపించటంతోపాటు భౌతిక 
(ప్రధానమైన వాళ్ల నాగరికత, మొత్తం సమాజ జీవనాన్ని ప్రభుత్వ గుప్పిట్లో 
ఉంచుకునేపద్దతి, యీ రెండిటి (ప్రభావంకూడా (ప్రపంచ ప్రజలమీద పడింది. ' 
ఆంగ్ల ప్రభుత్వ పరిపాలన కారణంగా కేవలం భారతీయుల మీదనే ఇలాంటి . 
(ప్రభావం పడలేదు. | 


మనశ్శాంతిని ప్రసాదించే ఆలోచనా విధానం 


(ప్రపంచమంతా వ్యాపింపజేద్దాం. ఐరోపీయ దేశాల జాతీయ లేక సమాజ 
జీవనం యూరప్‌ తన అంధకార యుగం నుండి బైటపడిన 500 సంవత్సరాల 
కాలపరిమితి మాత్రమే కల్లివుంది. ఈనాడు వాళ్ళు ఎంతో సిరిసంపదలతో 
తలతూగుతున్నారు. జపాను, మలేషియాలాంటి కొన్ని దేశాలు కూడా 50,70 
సంవత్సరాల్టోనే వాళ్ళతో సమానమైన భౌతిక సంపదను పాందగలిగాయి. 
అలాంటి భౌతిక సంపదపాందటానికి కొద్ది సమయం కూడా సరిపోతుంది. 
వీనికి ప్రత్యక్ష ఉదాహరణయే మనముందున్నది. 'కాని ఐహిక సుఖభోగాలు 
పటుంబంల్‌” వుండే వ్యక్తికివలె ఒంటరిగా వుండే వ్యక్తికి మనశ్శాంతిని 

16 


ప్రసాదించలేవు. ఈ విషయం, 5,6 వందల సంవత్సరాల పాశ్చాత్యుల 
జీవితానుభివాన్ని చూస్తే తెలుస్తుంది. భారతీయులు ఈ విషయాన్ని చాలా 
ప్రాచిన కాలంలోనే తెలుసుకున్నారు. భోగాలనుభవించిన కొద్దీ భోగవాంఛ 
పెరుగుతుందెకాని తగ్గదని వారు చెప్పారు. భోగాలనుభవించే వాళ్ళు 
పతనమెవోతారనికొడో వాళ్ళన్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకొని మనుష్యుడు 


షా 


£4 


/ 


కేవలం ఐహిక సుఖాలను పాందటమేకాక మానసిక, ఆధ్యాత్మిక సుఖాన్ని కూడా 
పొందినప్పుడే వ్యక్తి, 'కుటుంబం, సమాజం అన్నిటికి నిజమైన సుఖజీవనం, 
మనశ్శాంతి, దీర్ణాయువు లభిస్తాయి. భారతీయులు యీ మూడు రకాల 
సుఖాలు లభించటానికి చేయవలసిన కర్తవ్యాలను గురించి ఆలోచించి, 
తెలుసుకొని, వాటిని సమాజానికి తెలియ జేయటంతోపాటు ఆసుఖ ప్రాప్తికి 
కావలసిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ కారణంగానే భారతీయ 
సమాజ జీవనం శ్రేష్టమైన కుటుంబపద్దతితో కూడి అనేక వేల సంవత్సరాలనుండి 
సుఖ-సమృద్దులతో తులతూగుతున్నది. 


| సుఖ సమృద్దులతో కూడిన మన సుద్లీర్ణ సమాజ జీవన మూలతత్తాన్ని 
మర్చిపోయి అల్పాయువుగలిగిన యూరప్‌ సమాజ భౌతిక ఆలోచనా పద్దతిని 
భారతీయులు (ఇందులో మేధావులు కూడా వున్నారు) ఎందుకు స్వీకరించారనే 
విషయం ఆలోచించటం అవసరం. ఆంర్లేయులు మొత్తం భారత దేశంతోపాటు 
ఇతర ఐరోపీయదేశాలనుకూడా జయించి అక్కడ తమ రాజ్యాలను స్ట్రాపించారనే 
విషయం ఈ సందర్భంలో మనం గుర్తించటం అవసరం. ఆర్రీోయుల ఈ 
విజయాన్ని దాని వెనక ఉన్న వాళ్ల కర్తృత్వశక్తిని చూసి భారతీయులు కూడా. 
మోహపరవశులైనారు. దానితోపాటే ఐరోపీయ దేశాల్లో అనేక ఆనిరియంత్రాలు, 
విద్యుత్తులాంటి వస్తువులు కనుక్కోబడి భారతదేశంలో కూడా రైళ్ళు, 
టెలిఫోన్టలాంటి అనేక సౌకర్యాలు భారతీయులకు కలిగించబడ్డాయి. వీటి 
'ప్రభావంకూడా వీళ్ల మీద పడింది. దానికారణంగా భారతీయులు దూరదృష్టితో 
ఆలోచించక ద్వీరకాల ప్రయోజనంలేని భౌతిక ప్రధానమైన ఐరోపీయ . 


సంస్కృతిని స్వీకరించసాగారు. ఈకారణాలనుబట్టే అనేక (ప్రపంచ దేశాలు 
ఆసంస్కృతి ప్రభావానికి లోనైనాయి. ఈవిధంగా పాశ్చాత్య సంస్కృతిని 
అవలంబించే (పజల సంఖ్య ఎక్కువైపోయింది. మరొక వైపు యూరోపీయ 
మేధావులు తమ సమాజంలోని వ్యక్తి, మరియు కుటుంబాల్లో చోటుచేసుకున్న 
దు(ప్రువర్తనను చూసి చాలా విచారిస్తున్నారు. తాము స్వీకరించిన భౌతిక 
సంస్కృృతియే దీనికి కారణమని కూడా వాళ్లు తెలుసుకొని ఉత్తమ సంస్కృతి, 
జీవన విధానాల మార్గదర్శనం కోసం భారతదేశంవైపు చూస్తున్నారు. 
ఐరోపీయేతర సమాజాలు కూడా చాలా కొద్దికాలంలోనే ఈ భౌతిక సంస్కృతి 
(ప్రభావానికిలోనై తాము నష్టపోతున్న విషయం తెలుసుకుంటున్నాయి. మొత్తం 
(ప్రపంచ వ్యాప్త ప్రమాదంగా ఇది పరిణమించింది.. ఈ ఆపదనుండి బైటపడే 
మార్గం తెల్సుకోవటం భారతీయులకు చాలా సులభం. ఎందుకంటే ' 
'మానవసమాజాన్ని సుఖశాంతులతో సుద్దీర్థకాలం జీవింపజేయగలిగిన ఉత్తమ 
సంస్కృతి, జీవన విధానాలు వాళ్ళకు పరిచయమేకాక సుదీర్గకాలం అలా ' 
జీవించిన అనుభవంకూడా వాళ్లకుంది. ఈ విధమైన (ప్రపంచ వ్యాప్త ప్రమాదం 
నుండి మానవ సమాజాన్ని రక్షించటానికి కుటుంబం ఎలా వుండాలి? ఎలా 
నడపాలి అనే విషయం (ప్రపంచ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈనాడు 
భారతీయ సమాజం మీదనే ఉంది. ఇంతేగాక ఈకార్యం చేపట్టవల్సిన 
బాధ్యతకూడా వాళ్లమీదవుంది. ఇది ఈనాడు చాల అవసరం కూడా. 


రెండు ఆలోచనా పద్దతుల్లో వున్న మౌలిక భేదం 


మనుష్యుడికి మనశ్శాంతిని (ప్రసాదించడంలో పాశ్చాత్య ఆల్‌ చనాపద్రతి 
కొద్దికాలంలోనే విఫలమైంది. కాని అది ఈనాడు ప్రపంచమంతా తన (ప్రభావాన్ని 
చూపిస్తున్నది. భారతీయ ఆలోచనాపద్దతి ప్రపంచంలో తన ప్రభావాన్ని 
చూపకపోయినా అనేక్‌ వేల సంవత్సరాలనుండి వ్యక్తికి మనశ్శాంతిని 
ప్రసాదించటంలో అది విజయవంతమైంది కాబట్టి దాని విషయం మొత్తం 


18 


ప్రపంచానికి తెలియటం అవసరం. భారతీయ కుటుంబ భావన, ఆచరణలను 
గురించి ఆలోచించటానికి ముందు పాశ్చాత్య, భారతీయ ఆలోచనాపద్దతుల ' 
మధ్యవుండే భౌతిక భేదాలను గురించి తెల్ఫుకోటం అవసరం. 
సృష్టి నిర్మాణ విషయం 

ఈ సృష్టి క్రీపూ. 4004 సంవత్సరంలో నిర్మాణమైందని పాశ్చాత్య 
క్రెస్తవులు చెబుతారు. సరియైన తేది, నెల, సంవత్సరం గురించి ఈ విషయంలో 
వాళ్ళ మధ్య కొన్ని భేదాభిప్రాయాలుండేవి. వాటిని తొలగించటానికి (క్రీ.శ. 
1664లో బర్లండ్‌కు చెందిన రివరెండ్‌ అర్హద్‌ అనే అతడు ఒక మతాదేశాన్ని 
జారీచేశాడు. అందులో అతడు 23-10-4004వ సంవత్సరం ఉదయం 9.00. 
గం॥లకు సృష్టినిర్మాణం జరిగిందని (ప్రకటిస్తూ, ఎవరైతే దీనికి భిన్నంగా చెప్తారో 
వాళ్ళు మత వ్యతిరేకులని శిక్షింపబడతారని పేర్కొన్నాడు. పాశ్చాత్య భౌతిక్ష 
శాస్త్రజ్ఞులు అణువులు ఘనరూపాన్ని చెందినప్పుడు అవి విడిపోయే ప్రక్రియలో. 
జర్లిన విస్ఫోటనం ద్వారా సృష్ట నిర్మాణం జరిగిందని అంటారు. ఈ 
విస్పోటనానికి వాళ్ళు బిగ్‌ బాంగ్‌ అని పేరుపె పెట్టారు. హిందు సిద్దాంతం (ప్రకారం 
ఈ సృష్టి, అతి విశాలమైంది, అనాది అనంత కాలం నుంచి ఇది వుంది. ఏ 
సూర్యమండలంలోనైతే ఈ భూమి వుందో అది ఇప్పటికి 200 కోట్ల. 
సంవత్సరాలకు పూర్వమే నిర్మాణమైంది. ఇక ముందు 232 కోట్ల 
సంవత్సరాలుండి అది నశించిపోతుంది, ఇలాంటి సూర్యమండలాలు మన 
ఆకాశగంగలో అనేకం. ఇలాంటి ఆకాశగంగలు మన సృష్టిలో అనేకం ఉన్నాయి. 
ఈ సృష్టి. నిర్మాతను అనంతకోటి బ్రహ్మాండ నాయకుడంటారు. ఈ 
అనంతకోటి బ్రహ్మాండనాయక పరమేశ్వరుడువైన పరమేష్టి మనస్సులో ఒకసారి 
““నేను ఒక్కడినే వున్నాను, అనేకం అయితే బాగుంటుంది అనే ఆలోచన కలిగి 
(“ఏకోహం, బహు స్యామ'') అప్పుడే ఈ అనేక ఆకాశ గంగలతో, అనేక కోటి 
([బహ్మాండములతో కూడిన ఈ చరాచర సృష్టి నిర్మాణం జరిగింది. 


19 


వ్వక్తి నిషయం 
సంపూర్ణ సృష్టి విషయం గురించి భారతీయ పాశ్చాత్య ఆలోచనలు ఎలా 
ఉన్నాయో మనం తెల్సుకున్నాం. ఇక ఇప్పుడు వ్యక్తి విషయం చూద్దాం. ఈ 
భూమ్మీద నివసించే ఏ ఇతర ప్రాణిలో లేని బుద్ది, యుక్తాయుక్త వివేకం పరస్పరం 
సాంఘికంగా ఆలోచించి ప్రణాళికలు రూపాందించి వాటిని కార్యరూపంలో 
పెట్టేశక్తి మానవుడికే ఉన్నాయని రెండు ఆలోచనా విధానాలు ఒప్పుకుంటాయి. 
వ్యక్తి తనకు లభించిన విళిష్టగుణాలద్వారా ఐహిక సుఖాలను పొందాలని ఈ సుఖ 
ప్రాప్తికొరకు అవసరమైతే ఈ చరాచర సృష్టినంతా వినియోగించుకో వచ్చునని 
పాశ్చాత్యులు భావిస్తారు. ఇలా చేయటంవల్లనే సృష్టి పర్యావరణం చెడిపోయి అది 
దాని సంతులనాన్ని కోల్పోయింది. సుఖోపభోగాల కోసం ఇతరులతో పోటీపడి 
వాళ్ళకు నష్టం కలిగించకుండా వుండటానికి ఎలాంటి నియమాలు అవసరమో 
'అలాంటి నియమాలను ఏర్పరచుకొని వాటిని మనందరం ఆచరించాలనే 
ఒప్పందం పాశ్చాత్య ఆలోచనా పద్దతికి చెందింది. వీళ్ళ ఆలోచనా పద్దతి వ్యక్తి 
పరము, వ్యక్తి కేంద్రితమునైంది. వాళ్ళ. కుటుంబజీవనం కూడా వ్యక్తి 
కేంద్రితమయ్యే వుంటుంది. దీని ఫలితంగానే విడాకులు, గర్భ[స్రావాలు అక్కడ 
ఎక్కువైనాయి. 


“ఏకోహం బహుస్యామి” అని పరమేష్టి న్లీర్ణయించి ఈ చరాచర సృష్టిని 
నిర్మించాడని భారతీయ ఆలోచనా పద్దతి చెప్తుంది. అందువల్ల ఈ చరాచర 
సృష్టిలో పరమేశ్వరుని అంశ విద్యమాన మైంది. . 


ఈ చరాచర రూపాలన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కల్షివున్నాయి. 
అందువల్ల పరస్పర శ్రేయస్సు కోసం అందరూపాటు పడాలని 
అపేక్షించబడుతుంది. ఇతర జీవరాశుల కంటె అనేక విశేషగుణాలు మానవుడికి 
ఫగవంతుడు ప్రసాదించాడు. అందువల్ల సహజంగానే సృష్టికి సేవచేయాల్సిన 
బాధ్యత, సృష్టి సంతులనాన్ని కాపాడాల్సిన బాధ్యత మానవుడి మీదనే ఎక్కువగా 

20 


వుంది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించటానికి మానవమాత్రుని ఆలోచన 
ఎలా వుండాలి? అనే విషయం మన బుషులు ఈ క్రింది శ్లోకంలో ఇలా చెప్పారు. 


“త్యజోదేకం కులస్వార్హే (గ్రామస్వార్టేకులం త్వజేల్‌ 

(గామం జన వదస్వార్హ్రే ఆలత్మార్రే వుఢ్వీంత్వజేత్‌?” 

“కుటుంబంకోసం అవసరమైతే వ్యక్తి తన సాంత పని | వదిలి 
ముందుకురావాలి. అదే విధంగా కుటుంబం గ్రామం కోసం, గ్రామం దేశం 
కోసం, ఆత్మప్రాప్తికొసం మొత్తం ప్పథ్విని త్వాగంచేయాలి'”. ఈ విధంగా 
పరసేవాభావాన్ని భారతీయులు (ప్రతి వ్యక్తిలో జాగృతం చేసారు. వ్యక్తి 
ఇతరులపట్ల్ట. తనకుండే కర్తవ్యాన్ని పూర్తి చేయాలనే భావన కల్గిన కుటుంబాలే 
సమాజంలో సుఖపడతాయి. హక్కులకోసం పోరాడే కుటుంబాలు దుఃఖాన్నే 
పొందుతాయి. 


- పరమేశ్వరుని ఆత్మతత్త$ం మన ఇద్దరిలో వున్నదనే భారతీయుల మూల 
సీద్దాంతం, స్వార్ధం వదిలి పరోపకారం చేయాలనే భావనగల వ్యక్తులకు ఎంతో 
స్ఫూర్తినిస్తుంది. తమ కుటుంబకర్తృత్వంద్వారా భారతీయులను నిర్మాణం 
చేయటానికి భారతదేశంలో ఎలాంటి (ప్రయత్నాలు జరిగాయి, వాటి 
ఫలితాలేమిటి అన్న విషయం మనం ముందు ముందు తెలుసుకుందాం. 


దుర్లభమైన మానవజన్మ 

సృష్టితత్తా ఏన్ని . బాగా పరిశీలించిన తర్వాత ప్రాచీన: భారతీయ 
విద్వాంసులు కొన్ని నిర్ణయాలకు వచ్చారు. తరువాత వాళ్ళు సామాన్య 
భారతీయునికి వాటిపై విశ్వాసం కలిగేట్టు చేశారు. “ఏకోహం బహు 
స్యాము' ననుసరించి పరమాత్ముని అంశం (ప్రతి ప్రాణిలో 'జీవాత్మరూపంలో 
నిలిచి వుంటుంది. మొత్తం 84 లక్షల జీవరాసులున్నాయని భారతీయుల 
విశ్వాసం. వాటి జీవిత కాలంగూడా వేరువేరుగా వుంటుంది. ఈ బీవాత్మలు 


21 


గూడా పునర్ణన్మలు పొందుతాయి. అనగా ఒక ప్రాణిలో వున్న జీవాత్మ ఆ ప్రాణి 
చనిపోయిన తర్వాత ధాని శరీరం విడిచి మరొక |ప్రాణిలో ప్రవేశిస్తుంది. ఇది వాటి 
పునర్తన్మ. ఈ శరీర ప్రవేశం ఆ ప్రాణి, ఆ జన్మలో చసన కర్మనుబట్టి వుంటుంది. 
మంచి కర్మలు చేస్తే ఉత్తమ ప్రాణి శరీరంలో, చెడుకర్మలు చేస్తే అధమ ప్రాణుల 
శరీరంలో జీవాత్మ ప్రవేశిస్తుంది. దీన్నే కర్మసిద్ధాంతం అంటారు. 


మానవ జన్మ మిక్కిలి దుర్రభమని భారతీయుల అభిప్రాయం. 84లక్షల 
జీవరాసుల శరీరాల్లో ఈ జీవాత్మ తిరుగుతూ ఆ జీవరాసులు చేసిన మంచి, చెడు 
కర్మలఫలితాలనుభవిస్తూ చివరకు ఈ మానవజన్మను పొందుతుంది. 
మానవుల్లో ఇతర ప్రాణుల్లో లేని బుద్ది, వివేకం మొదలైన ప్రత్యేక 
గుణాలుంటాయన్న విషయం మనం ఇదివరకే తెలుసుకున్నాం. తమ జన్మ 
సార్టకం కావాలంటే ఎలాంటి మంచి పనులు చేయాలి అనే వివేకం ఇతర 
_ లాణులకు లేదు. వాటికి భోగవాసనయే తప్ప కర్మ వాసన వుండదు. అందువల్ల 
మొత్తం జీవరాసుల శరీరాలను భోగ భూమియని మానవుని బుద్ది విశేషత 
కారణంగా అతని శరీరాన్ని భోగ, కర్మల సమ్మేళనంగల క్షేత్రమని భారతీయులు 
భావించారు. ఏయే కర్మలు చేయాలి, ఏయే కర్మలు చేయకూడదు అనే 
విషయాన్ని మానవుడు తన బుద్ది బలంతో ఆలోచించి నిర్ణయించ గలగుతాడు. ' 
సహజంగా మనస్సు, ఇం(దియాలవల్ల కలిగే వికారాలను బుద్దిబలంతో 
నిగ్రహంచగల శక్తి మానవుడికుంటుంది. మానవజన్మ దుర్హభమనే గుర్తింపు 
మనుష్యునికి ఉన్నట్లయితే అతడు తన జీవితంలో ప్రతిక్షణం ఉత్తమకర్మలు 
చేయటం అవసరమని గట్టగా నమ్ముతూ ఆ దిశలో ప్రయత్నశీలుడౌతాడు. 
ఇలాంటి దృఢ విశ్వాసం భారతీయులందరిలో నెలకొని వుండటానికి, వాళ్ళు 
తన జీవితాన్ని ఉత్తమ కార్యాలద్వారా సార్టక పర్ఫుకోటానికి తగిన వాతావరణాన్ని 
ఈ సమాజంలో సుదీర్ణకాలంగా భారతీయులు నెలకొల్పి వుంచారు. 


22 


నాల్గుపురుమార్జ్దాలు 
84 లక్షల బీవరాసుల్లో జీవాత్మ ఎంతకాలం తిరుగుతూ వుంటుందనే . 

విషయాన్ని కూడ భారతీయులు తెల్సుకున్నారు. జీవాత్మ పరమాత్మలో ఐక్యం 
కావటమే మోక్షం అనబడుతుంది. ఒక్క మానవుడు మాత్రమే తనకు లభించిన 
ప్రత్యేక గుణాలద్వారా జీవాత్మకు మోక్షాన్ని (ప్రసాదించగల్లుతారు. ఇతర 
జీవరాసులకు ఇది సాధ్యంకాదు. 84 లక్షల జీవరాసుల్లో (శ్రేష్టమైన మానవజన్మలో 
నిర్వహించాల్సిన బాధ్యతల విషయం 'ప్రతివ్యక్తికి సత్యం ఆధారంగా తెలియజేసే 
ఏర్పాటుకూడా భారతీయులు చేసారు. | 


ఈ విషయం తెల్పుకుంటేనే వ్యక్తి నిత్య జాగరూకుడై నిరంతర . 

క్రియా శీలుడై వుండగల్లుతాడు. ఈ విధంగా ఫారలౌకిక, ఆధిదైవిక లేక నిశ్రేయస 

కర్తవ్య నిష్టను వ్యక్తి హృదయంలో గట్టిగా నిలిపే ప్రయత్నం భారతీయులు _ 

చేసారు. 
మ్మ వ్యక్తి ఇహలోకంలో చేసే కర్మల బాగోగులను బట్టే మరణం తర్వాత అతడికి . 
మోక్షం లభించటంకాని లభించకపోవటం కాని జర్లుతుంది. ఐహిక జీవితం 
సుఖవంతంగా జరగటానికి సరిపడినంత ధనం ( జీవితం గడవటానికి సాధనాలు) : 
వుండాలి. అదే విధంగా పంచేంద్రియాల తృప్తి, వంశపరంపర కొనసాగటం 
కామం ద్వారా జర్లుతుంది. అది కూడ ధర్మబద్దమై వుండాలి. వ్యక్తిగత, 
సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూనే వ్యక్తి ఆర్టకామాలు రెంటిని పాందటానికి 
(ప్రయత్నం చేయాలి. ఈ బాధ్యతయే ధర్మం అనబడుతుంది. ఈ విధంగా 
మిక్కిలి సుదృఢమైన పూర్వ, పునర్హన్మల ఫలితంగా లభించిన మానవజన్మ ధర్మ, 
- అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలను పొందటంతో సార్టకం 
అవుతుందని.భావించబడింది. ఈ చతుర్విధ పురుషార్ధాలు సాధించటంద్వారానే 
మానవ జీవితం సర్వతోముఖాభివృద్దిని పాందగల్లుతుంది. 


23 


ధర్మ సాధనకు ముఖ్య ఆధారం కుటుంబం 


మానవుడు ఒంటరిగా వుండి ఒక్కడే చతుర్విధ పురుషార్థాలను 
సాధించలేడు. భారతీయుల సాంఘిక జీవితానికి బీజం ఇక్కడే ఫరిద్‌; వొశ్చాత్య 
జీవన పద్దతిలోవలె సాంఘిక జీవితం మనమీదరుద్దబడలేదు. వ్యక్తి కేంద్రిత, 
భోగమయమైన పాశ్చాత్య ఆలో చనాపద్రతిలో సాంఘిక వ్యవహారాలు వ్యక్తుల మధ్య 
కుదుర్చుకునే ఒప్పందాల మాదిరిగా వుంటాయి. తన సుఖ సంపాదనలో 
ఇతరులు అడ్డంతగలకుండా వుండాలనే ఉద్దేశంతోనే అక్కడ సాంఘిక 
ఒప్పుందాలు (5064121 contracts) చేసుకోవటం జర్లుతుంది. భారతీయుల 
ఆలోచనాపద్దతిలో సాంఘిక జీవనం స్వయంప్రేరణతో కూడుకున్నది. 
మానవుడు ఈ సృష్టిలో ఒక (ప్రాణో కాబట్టి ఇతర ప్రాణులవలనే అతడుకూడ 
పకృతి సాధనాలను ఉపయోగించుకొని తన జీవయాత్ర కొనసా గించగలడు. కాని 
ఇలా చేయటంవల్ల భగవంతుడతనికిచ్చిన ప్రత్యేక గుణాల ద్వారా జీవాత్మకు 
మోక్షప్రాప్తిని కల్లజేయాల్సిన మహత్తర ధర్మం నుండి, (ప్రకృతి సంతులనాన్ని 
కాపాడాల్సిన కర్తవ్యం నుండి అతడు దూరమైపోతాడు. (ప్రత్యేక గుణాలతోపాటు 
భగవంతుడు మానవుడికి ఇంద్రియాలుకూడ ఇచ్చాడు. ఈ ఇంద్రియాల 
ఉపభోగం కోసం సృష్టిలో కావలసినన్ని సాధనాలనుకూడ అతడు స్నబ్షంచాడు., 
ఇంద్రియాల ద్వారా ఈ సాధనాలను ఉపయోగించుకొని సుఖానుభూతిని 
పొందటంద్వారానే పరమేశ్వరుని సృష్టికి మనం స్వాగతం చెప్పుగల్లుతాము. 
ప్రతివ్యక్తి ఈ చతుర్విధ పురుషార్థాలను సాధించాలనే ఉద్దేశంతోనే భారతీయులు 
ఇక్కడ సాంఘిక జీవన పద్దతిని ఏర్పాటు చేశారు. వ్యక్తి, సమాజం ఈ రెండింటి 
మధ్య వుండే ఈ కుటుంబ అనుబంధాన్ని కాదని వ్యక్తికి సమాజంతోనేరుగా 
సంబంధం వుందని భావించబడే సమాజాల్లొ వ్యక్తి స్వాతం [త్రమే ప్రాముఖ్యతను 
పొంది నియంతృత్వానికి దారితీయటమో లేక సమాజంలోని కొందరు వ్యక్తులు 


సమాజంలోని అన్ని రంగాలను శాసించటమో జరిగి వ్యక్తి స్వాతం త్ర్యం పూర్తిగా 
24 


నాశనమైపోయింది. అదుపు లేని వ్యక్తి స్వాతం[త్రంతో సామాజిక జీవనం సరిగా 
నడవక పోవటమో, లేక సమాజంలోని కొందరు వ్యక్తుల ప్రాబల్యం పెరిగి 
వ్యక్తిగత స్వాతంత్ర్యం అణిచివేయబడడమో జరిగింది. ఈ విధమైన నష్టాన్ని 
తొలగించటానికి భారతీయులు మానవ సమాజాన్ని చిన్న, చిన్న, 
సమూహాలుగా విభజించారు. అదే కుటుంబం. వ్యక్తి కుటుంబంతో 
జోడించబడ్డాడు. కుటుంబాలు సమాజంతో జోడించబడ్డాయి. 


ఈ విధంగా వ్యక్తిని కుటుంబానికి, కుటుంబాన్ని సమాజానికి భాగం చేసి 
భారతీయులు వ్యక్తి, సమాజాల మధ్య ఒక విడదీయరాని అనుబంధాన్ని 
నిర్మించారు. దీనికారణంగా మొత్తం , జీవితానికి ఒక ప్రరతం లభించి 
వ్యక్తితోపాటు సమాజం, సమాజంతోపాటు వ్యక్తి ఈ రెండు అంగాలు చక్కగా 
అభివృద్ది చెందే ఏర్పాటు జరిగింది. వ్యక్తి సృష్టిలో ఒక భాగం, కొందరు వ్యక్తులు 
కల్సి ఒక కుటుంబం, కొన్ని కుటుంబాలు కలిసి సమాజం ఏర్పడతాయి. 
అందువల్ల సమాజ నిర్మాణంలో కుటుంబానికి చాలా (ప్రాముఖ్యత వుంది. ఈ 
విధంగా వ్యక్తి, సమాజం, స్నష్టి ఈ మూడింటిని సంతులనంగా వుంచటానికి, 
సమన్వయం చేయటానికి కుటుంబమే ముఖ్య ఆధారమైంది. అది ఒక వైపు 
వ్యక్తిని వ్యక్తితో జోడించి వుంచటంతో పాటు సమాజాన్ని సరియైన పద్దతిలో 
నడిపిస్తూ ఈ కర్తవ్య నిర్వహణద్వారా అది గొప్ప జాతీయ బాధ్యతను కూడా 
నెరవేరుస్తుంటుంది. 


ఆశ్రమధర్మానికి వెన్నెముక కుటుంబం 


మానవుడి జీవితం నూరు సంవత్సరాలని భారతీయులు భావించారు. 

తమ జీవిత కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించటానికి ఈ జీవిత కాలాన్ని నాల్లు 

సమానభాగాలుగా వాళ్ళు విభజించారు. వీటికే ఆశ్రమాలనిపేరు. ' ఆసమంతాత్‌ 

ఆశ్రమం” అంటే అన్ని సమయాల్లో ఎక్కడ అజాగ్రత్త, సోమరితనం లేకుండా 

కర్తవ్యాన్ని నిర్వహించటం. ఈ నాల్గు ఆశ్రమాలను బ్రహ్మచర్య, గృహస్థ, వాన 
25 


"పప్ప, సన్యాసాశ్రమాలని పెలుస్తారు. నాల్లు ఆ(శ్రమాలకు కుటుంబమే పునాది, 
(బహ్మచర్యా(శ్రమంలో కుటుంబంలోని బాలుడు నిశ్సింత మనస్సుతో 
జ్ఞానోపార్హన చేస్తాడు. గృహస్థాశ్రమంలో కుటుంబ యువకుడు కుటుంబ 
బాధ్యత నిర్వహణతో పాటు సమాజ బుణం కూడా తీర్భుకోటానికి 
అవసరమైన అ్హతలను సంపాదించి కుటుంబ వ్రాఢులకు కుటుంబ 
బాధ్యతలనుండి విముక్తి కల్గిస్తాడు. వాన |ప్రస్లా(శ్రమంలో కుటుంబ |ప్రొడులు 
కుటుంబ సుఖ సమృద్దుల విషయంలో తమకంటె చిన్న వాళ్ళకు మార్గదర్శనం 
_ చేస్తూనే స్వయంగా వీలైనంత ఎక్కువ తమ సమయాన్ని సమాజకార్యం కోసం 
వినియోగిస్తారు. ఈ విధంగా మూడవ ఆశ్రమంలో వ్యక్తి కార్యక్షేత్రం కుటుంబం 
నుంచి సమాజం వరకు వ్యాపించింది. నాల్గవదైన సన్యాసాశ్రమంలో అది ఇంకా 
వ్యాపించి మొత్తం (ప్రపంచమే నాకుటుంబం అనే భావన ఏర్పడుతుంది. ఈ 
విధంగా నాల్గు ఆశ్రమాలకు వెన్నెముకవలె ఆధారభూతమైంది కుటుంబమే. 


ఈ నాల్గు ఆశ్రమాల్లో కుటుంబ ఐహిక అవసరాలను పూర్తి చేయాల్సిన 
“బాధ్యత ముఖ్యంగా గృహస్హాశ్రమమే నిర్వహిస్తుంది. ఈ గృహస్టాశ్రమ (ప్రాశస్త్యం 
ఈ క్రింది శ్లోకంలో చక్కగా వర్ణించ బడింది. 
“సానందం సదనం, సుతాశ్చీసుధియః, కాంతానదుర్చాషిణీ, సన్మిత్రం, 
సుధనం, స్వయోషితి రతిళ్ళి  ఆజ్ఞాపరాః సేవకాః ఆతిథ్యం, శివపూజనం, 
ప్రతిదినం మృష్టాన్న పానం. గృహే సాధోః, సంగముపాసతే. హిసతతం ధన్యా 
గృహస్తాశ్రమాః ... 


ఎక్కడైతే ఇంటూ అందరు సుఖంగా వుంటారో, ఇల్హు ఆనందంగా 

వుంటుందో? సంతానం బుద్ది మంతులైవుంటారో? కాంత (భార్య, ఇంకా 

ఇంటు ఎక్కువ సమయం నివసించే (స్త్రీలు) చెడు మాటలు మాట్టాడే వాళ్ళు 

(తగువులు పెట్టేవాళ్ళు) కాక మధురభాషిణులై వుంటారో? దేనివల్ల 

కుటుంబజీవనం అందంగా, సుఖ సమృద్దంగా జీవించటానికి వీలుగా 
26 ఏ ఫా 


వుంటుందో? న్యాయంగా సంపాదించిన ధనం వుండీ దేనిద్వారా అర్ధ పురుషార్దం 
సార్టకమై కామాన్ని మోక్షన్ముఖం చేయగల్లుతారో? సన్మార్గంలోకి నడిపించే, 
మంచి మి(త్రులుంటారో? తన భార్యయందు ప్రేమకల్షి, నీతి వంతులు, 
శీలవంతులునైన యువకులుంటారో? _ ప్రేమతో అజ్ఞానపాలన చేసే 
సేవకులుంటారో? అతిథిదేవోభవ! అనే భావనతో వచ్చిన అతిథులకు సత్కారం 
జరుగుతుందో, అతిథి రాకతో నారాయణుడే తన ఇంటికి వచ్చాడన్నంత 
ఆనందం కలుగుతుందో? ప్రతి రోజు భక్తిభావంతో భగవంతుని 
పూజజరుగుతుందో?  భగవత్రసాదరూపమైన రుచిగల వివిధ 
పదార్జాలతోకూడిన _ సాత్త్విక భోజనంతో అందరి రక్షణ పోషణ 
జరుగుతుందో? ఆనందోత్సాహాలతో కూడి ఎల్లప్పుడు సాధువులు భక్తులు 
ఎక్కడైతే పూజింప బడతారో అలాంటి గృహస్థ (కుటుంబ) జీవనం 
ధన్యమైంది. 

ఈ విధమైన ఒక ఆదర్శవంతము, ఆనందదాయకము, సుఖ(ప్రదమునైన 
కుటుంబస్వరూపం కొంత శిథిలమైన రూపంలోనైనా ఈనాటికీ మనకు 
కనబడుతున్నది. 


పతిపత్నుల సంబంధం 


ఈ విధంగా ధన్యమైన గృహస్టాశమంలో అడుగుపెట్టటానికి అవసరమైన 
సంస్కారమే వివాహం. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ సామాజిక రుణం 
"తీర్చుకోవటమే గృహస్టాశ్రమ ధర్మం. అందువల్ల సహజంగానే భారతీయుల 
ఆలోచనల (ప్రకారం గృహస్థాశ్రమం వ్యక్తిగత సుఖాలనుభవించటానికి కాదు. 
దేశధర్మ దైవసావలు-నిర్వహించటానికి;' ఉత్తమ సంతాన ప్రాప్తికి మాత్రమే అది 
ఉద్రేశింపబడింది. సంకల్పం సాఫల్యమే సంతానం. ఇదొక వరమేగాని శాపంకాదు. 
ఇలాంటి ఉత్తమ సంకల్పంతో కలిగిన సంతానం తన పూర్వీకుల కీర్తిని ఇంకా 
వృద్దిపరుస్తూ వాళ్లకు ఉత్తమ లోకాలను కలుగజేస్తుంది. రాక్షస గ్రేష్టుడైన 

27 


స! 


(ప్రహాదుడు తన తండ్రిని ఉద్దరించమని నరసింహావతారమును (బ్రార్దించగా 
భగవద్భక్తుడు జన్మించిన వంశంలోని ఇరవై ఒక్క తరాలు వాటంతటవే 
ఉద్దరింపబడతారని ఆయన సమాధానబుచ్చొడు. 


“జననీ జనేతో భజన యాదాతా యాూర్త్‌ 
నహీతో రహీయో బాంయ్లునీ, మతగుమాయి యోనూర్‌” 
ఈ విధంగా గృహస్టాశమం భోగానికి గాక యోగానికి సాధనం. వివాహం 
ఒక ఒప్పుందంకాక ఒక బంధం, కర్తవ్యబంధంగా భావించబడుతుంది. ఈ 
ఒక్కజీవితంలో అన్యోన్యసంబంధంకాక జన్మ జన్మాంతర సంబంధానుభూతి 
గృహస్థుకు'కల్లుతుంది. భర్త అంటే పరమేశ్వరుడు, 'భార్య అంటే సహధర్మచారిణి 
అనే భావన, భార్యాభర్తల అన్యోన్య ప్రేమను సార్హకం చేస్తుంది. మహమ్మదీయ 
సాంప్రదాయంలో వుండే తలాక్‌, పాశ్సాత్య సాంప్రదాయంలో వుండే విడాకులు ' 
భారతీయ కుటుంబ సం(ప్రదాయానికే విరుద్దమైనవి. వివాహమైన తరువాత 
వ్యక్తిగత _ ఇస్టైనిస్టైలకు తావులేదు. ఇరువురి. వ్యక్తిగత _ఇష్టానిష్టైలు 
కుటుంబసంక్షేమం కోసం త్యాగం చేయబడతాయి. కుటుంబ సంక్షేమం కోసం 
నిర్వహించవలసిన పాత్ర గురించే వాళ్లు ప్రముఖంగా ఆలోచిస్తారు. భార్యాభర్తలు 
ఉత్తమ సంస్కారాలను పాంది తమ జీవితసారాన్ని కుటుంబం కోసం 
వినియోగించాలనే మహోన్నత లక్ష్యం కలిగి ఉండటంవల్ల ఇతర 
అల్పవిషయాలు తమ (ప్రాముఖ్యతను కోల్పోతాయి. సంతానోత్పత్తి, భార్యా 
భర్తల ఇంద్రియ తృప్తి కోసం కాక పరమేశ్వర కార్యంలో అదొక భాగమవుతుంది. 
ఇలాంటి ఉత్తమ సంతాన్ని తల్లిదండ్రులు తమను తాము (ప్రైమించుకొన్న దాని 
కంటే ఎక్కువగా (ప్రేమిస్తారు ఈ కారణంగా తమ సంతానాన్ని విడచిపెట్టి ఏ 
తల్లిదం(డ్రులు ఒంటరిగా ఉండలేరు. అందువల్ల “భారతీయుల. సంతానం -. 
తల్లిదండ్రుల రెండు శరీరాలను ఒక ప్రాణంగా రూపొందిస్తుంది. ఇద్దరూ కలిసి 
కుటుంబంలో ఒకే భాగమైపోతారు. దీన్ని బట్టే ఆపస్తంభసూ|త్రంలో 
9g 


.“జాయాపత్యోరభేదః” అని చెప్పబడింది. “సంతానం దేహజం' - అంటే 
శరీరం నుండి పుట్టిందికాదు. “ఆత్మజంి - అంటే ఆత్మనుండి పుట్టిందని " 
చెప్పబడుతుంది. ఎవరి ఆత్మమీద వాళ్లకు సాటిలేని ప్రేమ వుండటం సహజమే. 
భార్యాభర్తల ఈ ఏకత్వం అన్నిరంగాల్లో వుంటుంది. వాళ్ల స్వభావాలు 
ఒకటికాకపోయినా వాటిని పరస్సరానుకూలపరచుకోవాలనే కోరిక వాళ్లలో వుండి 
దానికోసం వాళ్లు కృపిచేస్తారు. భార్యాభర్తలిద్దరు ఒకరినొకరు విడిచి 
పెట్టుటమనేది భర్త _ దేశద్రోహియైనప్పుడో, భార్య _గర్భవిచ్చిత్తికి 
పూనుకొన్నప్పుడో తప్పు ఇతర సందర్భాల్లో సహజంగా జరగదు. దాంపత్య 
జీవితంలోవున్న ఈ స్టిరత్వమే కుటుంబ సుదృఢత్వానికి పునాదిగా వుంటుంది. 


సంస్కారాలకు ముఖ్య కేంద్రం 


భారతీయ సమాజ నిర్మాణంలో కుటుంబానికి అత్యంత 
మహత్త $పూర్ణమైన, మధ్య వర్తిత్వస్థానం వుంది. సమాజ (శ్రేయస్సును కోరిన 
మహర్షులు ఆదర్శసమాజంకోసం అవసరమైన వ్యవస్ట, సిద్దాంతాలు, 
సంస్కారాలు అన్నిటిని కుటుంబంద్వారానే నెలకొల్సారు. సంస్కార 
నిర్మాణానికి ముఖ్య కేంద్రం కుటుంబమే. దీనిద్వారా వాళ్ళు కోరిన ఆదర్శ 
సమాజం దానంతటదే నిర్మాణమైంది. దానికోసం (ప్రత్యేకం కృషి చేయాల్సిన 
అవసరం లేకపోయింది. గర్భస్ట శిశువు పోషణ తల్లి శరిరం నుండి జరుగుతుంది. 
ఈ పోషణ శిశువు నాభిద్వారా జరుగుతుంది. శిశువు పోషణ,. అభివృద్ది బాధ్యత 
తల్లి మీదనే వుంటుంది. ఈ విధంగానే కుటుంబంద్వారా సమాజ పోషణ, రక్షణ 
జరుగుతాయి. ఆశ్రమ వ్యవస్థ ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనం 
కుటుంబంద్వారానే జరుగుతుంది. కుటుంబం సమాజమనే శిశువుకు 
నాభిలాంటిది. 


29. 


సమన్వయ పూర్వక కర్త వ్యాలకర్మభూమి కుటుంబం 


అస్తమించబోయే సూర్యుడు లాంటి వృద్దులు మొదలుకొని 
లేబాయపు శిశువులవరకు కుటుంబంలో అన్ని రకాల వ్యక్తులు వుంటారు. 
వాళ్ళు ఎంతో ఉత్సాహవంతంగా తమకు నిద్దేశించిన బాధ్యతలను 
నిర్వహించటానికి ఎప్పుడు తత్పరులై వుంటారు. అందరు కలిసీ తమ తమ 
కర్తవ్యాలను నిర్వహించే కర్మభూమిగా కుటుంబం తయారవుతుంది. 
కుటుంబంలో హక్కుల కోసం పోరాటం కాక కర్తవ్య నిర్వహణకే ఎక్కువ 
(పైముఖ్యత వుంటుంది. అక్కడ ఆబాల వృద్దులు కర్తవ్యమనే పట్టుదారంతో 
బంధింపబడి పనులు చేస్తారు. తాత, నాయనమ్మ, తాత, అమ్మమ్మ తల్లి, తండ్రి, 
వదిన, మొ॥ వాళ్ళందరికి సేవవేయటం, కుటుంబంలో వుండే చిన్నవాళ్ళందరు 
తమ (ప్రముఖ కర్తవ్యంగా భావిస్తారు. కర్తవ్యమనే పట్టుదారం మెత్తగా, మృదువుగా, 
అందంగా వున్నా చాలా గట్టిగా వుంటుంది. పెద్దలకు, వృద్దులకు సేవచేసే తమ 
కర్తవ్యాన్ని నిర్వహించే సమయంలో పిల్లలు తమ సుఖదుఃఖాలను కూడా 
మర్చిపోతారు. కర్తవ్యబోధయొక్క మధుర భావనతో వాళ్ల హృదయం నిండి 
పోయి వ్యక్తిగత కోరికలవైపు వాళ్త మనస్సు పోనేపోదు. తాతయైన ఉగ్రసేనుని 
క్ఞ్యలు తొలగించటానికి కీకృ్నష్ణబలరాములు తమ జీవితాలను పణంగా 
పెట్టారు. భీష్ముడు మృత్యుశయ్యమీద పడి వున్నప్పుడు పాండవులు తమకు 
భీష్మునిసేవించే సదవకాశం లభించినందుకు తామెంతోధన్యులమైనామని 
భావించారు. శ్రావణ కుమారుడు తన. తల్లిదండ్రులను కావడిలో. 
కూర్చోబెట్టుకొని తీరయాత్రలు చేయించాడు. 

. కేవలం పురాణకాలంలో ఇలా జరిగేది, ఈ కాలంలో జరగదు అనికాదు. 

క్రీ.శ. 1991 సెప్టెంబర్‌లో ఉత్తర ప్రాంతానికి చెందిన నాలుగు ధామాలు 
బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి యాత్ర చేసిరావటానికి 
ఎళ్ళాం, అప్పుడు యమునోత్రియాత్రలో రాజస్థాన్‌ (ప్రాంతం: జయపూర్‌ 

30. 


-పట్టుణం నుండి వచ్చిన ఇద్దరు, సోదరులను దర్శించే అదృష్టం కలిగింది. ఒకరి 
వయస్సు సుమారు 60, రెండవవారి వయస్సు సుమారు 50, 55 వుంటుంది. 
ఇద్దరు వృద్దురాలైన తమ తల్లిని యాత్రచేయించటానికి తీసుకువచ్చారు. 
కాలినడకన యాత్ర చేయాలని తల్లికోరిక, ఇద్దరు సోదరులు ఆమెకాళ్ళు 
మాత్రము భూమికానుతూ, మార్గంలో వున్న ముళ్ళు, రాళ్ళు ఆమెకేమా[త్రం 
బాధ కల్షించని విధంగా తల్లిని తమ భుజాల సహాయంతో మోసూ 
నాల్గుధామాలు యాత్రను ఆమెతో పూర్తిచేయించారు. వాళ్ళ మాత్స భక్తిని చూసి 
మేం ఇది కలియుగమన్న విషయం మర్చిపోయి సత్యయుగంలో వున్నామన్నట్టుని 
పించింది. మాళ్ఫభక్తే తత్సరులైన ఆ పుత్రులను కన్నతల్లిని చూసి మా 
హృదయం ఆమె పట్ల పవిత్ర గౌరవ భావంతో నిండిపోయిండి. మన 
మాతృభూమి భారతదేశంలో ఇలాంటి పవిత్ర దృశ్యాలు అక్కడక్కడ ఇప్పుడు 
కూడ కన్పిస్తాయి. 
పెద్దల సేవాశుశూషలు పిల్లలు తమ అదృష్టంగా భావించి చేసినట్లే 
పెద్దలుకూడ పిల్లలను అభివృద్దిలోకి తేవటం వాళ్లను సంస్కార వంతులుగా 
తీర్చిదిద్దటం తమ (ప్రముఖ కర్తవ్యంగా భావిస్తారు. పిల్లల శ్రేయస్సుకోసం ఎంతటి 
1 సెద్రకష్టైన్నైనా పెద్దలు సంతోషంతో భరిస్తారు. అన్ని ఆపదలను పెద్దలే భరించి 
పిల్లలకు ' వాటి బాధ ఏమాత్రం కలగకుండా చూస్తారు. మనం జీవించి 
' వున్నంతవరకు మన పిల్లలకు ఎలాంటి ఆపదరాకూడదనే భావనయే పిల్లలను 
సురక్షితంగా వుంచటానికి వాళ్లకు స్ఫూర్తినిస్తూ వుంటుంది. ప్రేమతో కూడిన 
ఈ కర్తవ్యనిష్టయే వాళ్ల సాంత సుఖాలను త్యాగం చేయించి స్వజనుల సుఖం 
కోసం ఎంత కఠిన కార్యాన్నైనా చాలా సహజంగా వాళ్లతో చేయిస్తుంది. ఇలా 
చేయాలనే అందరు కోరుకుంటారు. దీనిద్వారా 'మొత్తం కుటుంబం 
అప్రయత్నంగానే ఒక విధమైన సాత్విక సుఖసంతోషాలతో ఓలలాడుతుంది. 
కుటుంబంలో అందరు ప్రేమపూర్వక కర్తవ్య నిర్వహణ భావంతో 
పనిచేయటంవల్ర ఎవరికీ ఏ పని భారం అనిపించదు. అంతేగాక చక్కని 
| 31 


మనశ్శాంతి కూడ లభిస్తుంది. ఈ విధంగా కుటుంబజీవనం ఒక ఖారంగొకాక 
ఆనందంగా మారిపోతుంది. ఒకజాతి సువ్యవస్రితరూపంలో నిలిచి 
వుండటానికి సమాజం నిర్వహాంచాల్సిన బాధ్యతలు, చేయాల్సిన త్యాగాలను 
పోలిన కర్తవ్య త్యాగాలనే కుటుంబంలో సభ్యులుకూడ తమ కుటుంబంకోసం, 
గ్రామంకోసం, సామాన్య సమాజంకోసం చేస్తారు. 


కుటుంబ పెద్ద 


భారతదేశంలో అనేక వేల సంవత్సరాల నుండి సమిష్టి కుటుంబవ్యవస్థ 
విజయవంతంగా కొనసాగుతూ వస్తున్నది. కుటుంకోసం సొంత సుఖాలను 
త్యాగం చేసే స్వభావం, సుఖదుఃఖాలను సంతోషంగా స్వీకరించడం, ఈ గుణాలే 
సమష్టి కుటుంబవ్యవస్టకు ఆధారభూతమై వున్నాయి. జీవన వ్యవహారంలో 
. "నేను కాదు 'మనంి, 'నాది” కాదు “మనది” అనే ఆత్మీయభావనయే కుటుంబ 
సభ్యులందరినీ (ప్రీమసూ[త్రంలో బంధించి వుంచుతుంది. కుటుంబపెద్ద 
ఎవరుండాలనే విషయంలో ఎవరూ తగువు పెట్టుకోరు. వయస్సులో పెద్ద వాడే 
సహజంగా. కుటుంబంలో అందరి మన్ననలను పాందుతూ కుటుంబ పెద్దగా 
వ్యవహరిస్తాడు. వ్యక్తిగత యోగ్యతలు, శక్తి సామర్జ్యాలు నైపుణ్యం - ఇవేవీ 
పదప్రాప్తి పోటీ కోసం ఎవరినీ (ప్రేరేపించవు. అంతేగాక కుటుంబ సుఖ సమృద్ది, 
గౌరవ మర్యాదల కోసం సహజంగానే అందరూ తము తమ యోగ్యతలను 
కుటుంబ. (శ్రేయస్సుకోసం సమర్పిస్తారు. పరస్పర కుటుంబ(పేమ వ్యక్తుల్లో 
వుండే మహత్వాకాంక్షను దూరం చేస్తుంది. కుటుంబ రంగంలో వ్యక్తిగత 
మహత్త్వాకాంక్ష అసలు మొలకే ఎత్తదు. ““'నా మాతృభూమి గౌరవ మర్యాదలు 
పాందటానికే నేను ఏవో కొద్ది గుణాలు సంపాదించాను”' అని సావర్కారుగారు 
అన్నారు. తమ కంటే వయస్సులో పెద్దలనుకాదని తాము సుఖాలనుభవించటం, 
ఉచితంకాదనే భావన ఎవరికీ వ్యక్తిగత అహంకారాన్ని కలగనీయదు. 


కుటుంబంలో అన్ని పనులు సమయానుకూలం, అనుకున్న (ప్రకారం ఒక 
32 


పద్దతి (ప్రకారం జరుగుతున్న కారణంగా కుటుంబ సభ్యుల్లో ఒకసాటిలేని 
విశ్వాసం ఏర్పడి ఎవరికీ తమ భవష్యత్తు గురించిన చింతయ వుండదు. 
అందువల్ల తమ భవిష్యత్తును గురించి భయపడి కుటుంబంలో ఎవరూ చెడు 
పనులు చేయరు. కుటుంబ (పేమ (ప్రవాహం గంగోత్రి నుండి గంగా సాగరంవైపు 
ప్రవహిస్తుంది. కుటుంబంలో జ్యోష్టుడికి తన కనిష్టుడ గురించిన 
ఆలోచనవుంటుంది. (ప్రతి కనిష్టుడు, తన జ్యేష్టుడిమిద సంపూర్ణ విశ్వాసం 
వుంచి అతనిమీదనే ఆధారపడతాడు. (పీమ, విశ్వాసాల ఈ సూత్రం ఎంతో 
సుకుమారమైనదైనప్పుటికీ చాలా దృఢమైంది. ఈ దృఢత్వంకారణంగానే 
ఈనాటివరకు కుటుంబబంధాలు తెగిపోకుండా వున్నాయి. కుటుం బంలోని 
సభ్యులందరికీ ఆలోచనా స్వాతంత్ర్యం వుంటుంది. దీనిమూలంలో కూడా 
కుటుంబకళ్యాణ భావనయే నెలకొని వున్నందువల్ల వ్యక్తి విశ్చంఖలుడు కాడు. 
అంతేకాక సుస్టిరుడై కుటుంబ నిర్ణయాలను శిరసావహిస్తాడు. కుటుంబంలో 
ఎలాంటి క్లిష్ట సమస్యవచ్చినా కుటుంబపెద్ల న్నిర్ధయానికే ప్రాధాన్యత 
.ఈయబడుతుంది. వయస్సులో పెద్దకావటం, అనుభవం కలిగివుండటం 
కారణంగా కుటుంబ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించే సామర్థ్యం 
అతనికుంటుంది. కుటుంబంలో కనిష్పుడుకూడా ఒక వేళ ప్రతిభా 
సంపన్నుడు, వివేకవంతుడు ఐనట్లయితే అతని అభిప్రాయం కూడా దృష్టిలోకి 
తీసుకోబడుతుంది. రాజధానిని మధురనుండి ద్వారకకు మార్చాలనే 
మహత్త్వపూర్ణమైన నిర్ణయాన్ని (శ్రీకృష్ణుని సలహాతోనే ఉగ్రసేనుడు, ఇతర 
సైనికులు తీసుకున్నారు. పెద్దలను పూజించే విషయంలో సహదేవుని 
అభిప్రాయం అంగీకరించబడింది. కుటుంబపెద్ద అధికార మదాంధులు 
ఎప్పుడూ కారని చెప్పటమే దాని ఉద్దేశం. కుటుంబంలో అతనిస్ట్రానం శరీరంలో 
ముఖంతో సమానమైంది. 
““ముఖియా ముఖీసోచాహియే ఖాన్‌ పాన్‌ కోవవిక్‌ 
పాలా పోషై నకల అంగ్‌ తులసీ నహిత వివేక” 
33 


కుటుంబ కళ్యాణ భావన, అనుభవజన్యమైన వివేకం, నిష్పక్షపాతంగా 
వ్యవహరించే సామర్ధ్యం అతని ప్రవర్తనలో ఎంతో గొప్పుదనాన్ని తీసుకువస్తాయి. 
దీనికారణంగా అతడు భిన్న స్వభావాలుగల కుటుంబసభ్యులందరినీ క్షే 
సూత్రంలో నిలిపి వుంచగల్లుతాడు. 


కొత్తకోడలు కుటుంబానికి రాణిలాంటిది - బుగ్వేదం 


కుటుంబంలో అడుగుపెట్టే కొత్తకోడలుకు ఆకుటుంబంలో చాలా 
(ప్రముఖ స్థానం వుందని బుగ్వేదంలో చెప్పబడింది. బుగ్వేదం (10-85-42) 
(ప్రకారం ఆమె ఆశీర్వాదం కుటుంబ పెద్దలద్వారా మొత్తం కుటుంబానికి లభించి 
భవిష్యత్తులో ఆమె ఆగృహానికి రాణికావాలి. 15,20 సంవత్సరాల వయస్సుగల 
ఒక కన్య భర్త కుటుంబంలో మొదటిసారి అడుగు పెట్టడంతోనే ఆమెలో 
ఇంతమార్సు వస్తుందని ఊహించటం కష్టం. కాని కుటుంబం సరియైన , 
పద్రతిలో నడవటానికి, కొత్త తరానికి యోగ్యమైన సంస్కారాలివ్వటానికి ఇలా 
"" చేయటం అవసరమని భారతీయులు భావించారు. ఇలాంటి గుణాలు ఆమెలో 
వికసింపచేసే బాధ్యతను కుటుంబపెద్ద, కొత్తకోడలు ఇద్దగిమీదా వుంచారు. పైన 
" పేర్కొనబడిన మార్పు సాధ్యమనే విషయం' అనుభవాన్ని బట్టే తెలుస్తున్నది. 
కుటుంబపెద్దలు ఎంతో ఆత్మీయంగా కొత్తకోడలును చూసుకుంటూ ఈమె ' 
మనస్సును. జయిస్తారు. దీనివల్ల ఆమె తన మనస్సు విప్పి కుటుంబపెద్దలతో 
మాట్టాడుతుంది. స్వయంగా. కోడలుకూడా కుటుంబంలో కలిసిపోవటానికి 
ప్రయత్నిస్తుంది. ఈ విషయం ఆచరణలో పెట్టటం చెప్పినంతతేలికకాదు. వ్యక్త 
యొక్క సమగ్రవికాసానికి హిందూ ధర్మంలో 16 రకాలైన సంస్కారాలు ఏర్పాటు 
చేయబడ్డాయి. వాటిల్లో వివాహం 13వ..సంస్కారం. ఈ 13 సంస్కారాలు 
' పుట్టింట్లో జరిగిన తరువాత కోడలు కుటుంబం మారిపోతుంది. ఐనప్పటికీ 
వ్యక్తిగత జీవితం కంటే కుటుంబజీవితానికి (ప్రముఖ స్థానం ఈయాలనే 
భారతీయ సంస్కారం కారణంగా కొత్తకోడలు పాలల్లో పంచదారవలె కొత్త 


34 వ 


కుటుంబంలో కలిసి పోతుంది. కొత్త కుటుంబ సంప్రదాయాలను, కుటుంబం 


వ్యక్తుల స్వభావాలను తెలుసుకోవటానికి ఆమె (ప్రయత్నిస్తుంది. ఎంతో కష్టపడి 
కుటుంబసభ్యుల మనస్సులను ఆమె తన (పేమ ఫ్రూర్వక వ్యవహారంతో 
జయిస్తుంది. పుట్టింటికి సంబంధించిన ఉత్తమ సంస్కారాలను ఆమె 
అత్తవారంట్లో కూడా (ప్రవేశపెట్టి తన భర్త వంశగొరవాన్ని మరింత 
పెంపొందింపజేస్తుంది. తన వ్యక్తిగత గుర్తింపుకోసం ఆమె ఎప్పుడు పాటు పడదు. 
ప్రకృతి, [శ్రేష్ట వస్తు నిర్మాణం కోసం తన సర్వస్వాన్ని సమర్పించినట్లే ఉత్తమశక్తి 
రూపంలో కొత్తకోడలు కూడా తన్ను సమర్సించుకోటానికి సిద్దపడి 
కుటుంబాన్ని తన గుణయోగ్యతల ద్వారా ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దుతుంది. 


ప్రతి కుటుంబానికి కొన్ని (ప్రత్యేక సంప్రదాయాలు, ఆచారాలు, 
వ్యవహారాలు వుంటాయి. ఒకకుటుంబం తరతరాలుగా కలిగి వున్న ప్రత్యేక 


గుణాలు ఆ వంశ (వ్రతంగా చెప్పబడుతుంది. ఉదాహారణకు రఘువంశం గురించి , 


ఇలా వర్ణించబడింది. ““రఘుకులరీతి సదా చలీ ఆయీ, ప్రాణ్‌ జాయీ 
పర్‌వచన్‌ 'నజాయీ””* ఈ వంశ (వ్రత శిక్షణ (ప్రత్యేక విద్యాలయాల్లో 
ఈయబడదు. ఒకరి ఆచరణను చూసి మరొకరు నేర్చుకుంటూ వుంటారు. 
ఈ విషయంలో కుటుంబపెద్దలు నిర్వహించే పాత్ర ఎంత ముఖ్యమైందో 
కుటుంబ స్త్రీలు నిర్వహించే పాత్ర కూడా అంతే ముఖ్యమైంది. సత్యనిష్టలో 
రఘువంశానికున్న పట్టుదల దిలీప్‌, రఘు, అజ్క దశరథ చక్రవర్తులందరిలో 
మనకు కన్పిస్తుంది. వంశపారంపర్యమైన ఈ గుణం (క్రీరాముడిలో ఇంకా 


విశేషంగా వ్యక్తమైంది. ఈ గుణ నిర్మాణంలో (శ్రీరాముని తల్టులు నిర్వహించిన 


పాత్ర కూడా చాలా ఉంది. మొలకెత్తిన తమ పిల్హల జీవితాలను తల్టులే 
వికసింపజేస్తారు. ఈ విధమైన వంశవ్రత శిక్షణ సంతానానికిచ్చే కార్యంలో కొత్త 
కోడలు కూడా ఎంతో నిష్టతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. తన సంతానాన్ని 
ఉత్తమ గుణవంతులుగా తీర్చిదిద్ది దాంతోపాటే దేశ ధర్మాలకు 


ఉపయోగపడేవిధంగా వాళ్లను తయారుచేసే పనికూడా చేస్తుంది. 
గగ 


కుటుంబ (శ్రేయస్సే ధ్యేయం 

' కుటుంబంలో డబ్బు సంపాదన, కులవృత్తి, పిల్లల పెంపకం, చదువు 
సంస్కారం, సమాజంలో పండగలు మొదలైన అనేక రకాల పనులుంటాయి. 
కుటుంబంలో ప్రతివ్యక్తి తన శక్తి సామర్జ్యాలు యోగ్యతనుబట్టి ఏదో ఒక పనిని 
స్వయంగా చేపడ్డాడు. (వాత పూర్వకమైన బాధ్యత ఏమీ వుండదు. బాధ్యత 
నిర్వహించకపోతే శిక్షగూడా ఏమీలేదు. కాని అనేక యుగాలనుండి భారతీయ 
కుటుంబంలో సభ్యులకు వాళ్ల కర్తవ్యాన్ని గురించి గుర్తు చేయాల్సిన అవసరం 
ఎప్పుడూ కలగలేదు. ఎవరూ చెప్పకుండానే అత్తబాధ్యతలను కోడలు స్వీకరిస్తుంది. 
పెద్దకోడలుకు చిన్న కోడలు సహకరిస్తుంది. బావగార్హ పిల్లలను మరదళ్లు (ప్రేమతో 
దగ్గరికి తీస్తారు. తరుచుగా పిల్లలు తమ పినతండ్రులు పిలిచినట్లే తల్లిదండ్రులను 
అన్న, వదినె అని పిలవటం కూడా జరగుతుంది. కొన్నాళ్లకు పెద్ద వాళ్లైన అన్న 
పిల్లలు తమ పినతం|డ్రుల పిల్రలను ఆడిస్తూ పాడిస్తూ తల్లి దండ్రులకు వీళ్ల 
విషయంలో ఏవిధమైన చింతలేకుండా చేస్తారు. సమష్టి కుటుంబాల పిల్లల్లో ఈ 
విధమైన వాతావరణం అవిచ్చిన్నంగా కొనసాగుతున్నది. కుటుంబంలోని 
అవివాహిత కన్యలు తమ వదినెలకు సహకరిస్తూ వుంటారు. వీలైనంత ఎక్కువ 
ఇంటి పని తామే చేసి వదినెలకు వి(శ్రాంతినీయాలని వాళ్లనుకుంటారు. ఈ 
పెళ్లికాని కన్యలు కొద్దిరోజుల్లో అత్తవారిళ్లకు వెళ్లి అక్కడ ఎలాగూ పనిచేయాలి. 
ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మంచిదని వదినెలు అనుకుంటారు. వదినెలు, 
ఆడపడుచుల మధ్య ఇలాంటి సత్సంబంధాలు ఎప్పుడూ నెలకొని వుంటాయి. 
ఇలాంటి మానసిక (ప్రవృత్తియె ఇంటి మగవాత్లల్లో కూడా వుంటుంది. ఇంటీ ' 
పనుల్లొ పినతండ్రులు, అన్నదమ్ములు అందరూ తండ్రికి సహాయపడుతూ ఆత్మ 
సంతృప్తిని పాందుతారు. పాలం పనుల్లొ ఆసక్తి ఉన్నవాళ్లు స్వయం (పేరణతోనే ' 
కఠిన శ్రమతో కూడిన ఆపనులకు పూనుకుంటారు. వ్యాపారం, ఉద్యోగాల్లో ఆసక్తి 
వున్నవాళ్లు ఆపనులే చేసి డబ్బులు సంపాదిస్తారు. కుటుంబంలో (ప్రతి వ్యక్తి తన 


36 


సామర్జ్యాన్న బట్ట, కుటుంబ అవసరాన్ని బట్ట ఏదో ఒక పనిని తానే స్వయంగా 
చేపడ్తాడు. తనకు ఆసక్తి వున్నపనులను అతడు సంతోషంతో పరుగెత్తుతూ చేస్తాడు. 
కాని ఆసక్తిలేని పనులను కూడా కుటుంబ అవసరాలను బట్టి అతను చేయటానికి 
పూనుకుంటాడు. తన మనస్సుతో, ప్రేమతో, ఈకార్యంలో నాసహకారం కూడా 
కొంతవుంది అనే ఆత్మగౌరవంతో అతను చేస్తాడు. ''ఎక్కడపని వుందో అక్కడ 
మేంి' అనే భావన అతనిలో నిండి వుంటుంది. కొందరు పెద పనులు చేస్తే 
కొందరు చిన్న పనులు చేస్తారు. “నాకీ పని చేయాల్సి వచ్చిందే అన్న భావనకు 
బదులుగా ** “నాయీ పని వల్ల కుటుంబ సభ్యులకు ఆనందం కలుగుతుది 
అనే భావనయే అతనిలో వుంటుంది. కుటుంబానికి చెందిన రెండు 
_ మహత్త్వపూర్ణకార్యాలైన డబ్బు సంపాదన, ఇంటిని చక్కదిద్దటం - ఈ రెండు 
పనులను కుటుంబంలోని పురుషులు, (స్త్రీలు ఏవిధమైన నిబంధనలు, 
ఒప్పందాలు లేక స్వయం (పేరితులై చేస్తారు. సాధారణంగా పురుషులు డబ్బు 
సంపాదన కార్యాన్ని నిర్వహిస్తే (స్త్రీలు ఇంటిని చక్కదిద్దటం, ధార్మిక సామాజిక 
కార్యాలని నిర్వహించటం, మొదలైన పనులన్నిటిని ఎంతో నేర్పుగా చేస్తారు. స్త్రీ. 
హృదయం వాత్సల్య భావంతో పరిపూర్ణమై వుంటుంది. శిశు పోషణ ఆమె ఎంతో 
ఓర్పుతో చేస్తుంది. ఆమె కేవలం తన పిల్లలకే తల్లికాక మొత్తం కుటుంబాన్ని 
మాతృహృదయంతో చూస్తుంది. (స్త్రీ, పురుషులిరువురిలో శక్తి వంతులు, శక్తి 
హీనులు, యెళాగ్యులు, ఆయోగ్యులు మొదలైన కుటుంబసభ్యులందరిని 
సవున్వయపరుస్తూ ఆవెం కుటుంబాన్ని చక్కని పద్దతిలో ముందుకు 


నడిపిస్తుంది. 
సమిష్టి సంపాదన 


భారతీయ కుటుంబాల్లో డబ్బు సంపాదన వ్యక్తిగత సామర్ధ్యం, 

కార్యకౌశల్యం మీద ఆధారపడి వుంటుంది. కాని ఫలితాన్ని అందరు 

సమానంగానే అనుభవిస్తారు. డబ్బుసంపాదన సామర్ధ్యం కుటుంబంలో ' 
37౫ 


అందరికి సమానంగా వుండదు. ఎవరిసామర్జ్యాన్నిబట్ట వాళ్ళు సంపాదిస్తారు. 
కాని ఆదాయాన్ని వేరువేరుగా దాచుకోటం వుండదు. ఆదాయమనే పెద్ద పెద్ద 
నదులు, చిన్న చిన్న కాలవలు, ఒకే ప్రవాహంలో కల్సిపోయి, కుటుంబమనే. 
పొలాన్ని పండిస్తాయి. 'నేనెక్కు_వ సంపాదిస్తాను' లేక నా భర్త ఆదాయం ఎక్కువి 
అనే ఆలోచనే ఎవరికీ రాదు. ““సబ్‌ మిల్‌త కర్‌కే ఏక్‌ వర్గ భయి'” అన్న మాటే 

సార్థక మవుతుంది. కుటుంబ ఆదాయం అంతా ఒక చోటవుంచి అందరికి. 
సమానంగా రక్షణ పోషణలకోసం ఖర్చుచేయటంలాంటి ఉత్తమ ఆర్థిక వ్యవస్థ ' 
ఏవిధమైన భేదభావం లేని అందరికీ సమాన అభివృద్ది అవకాశాలను కలిగిస్తుంది. 
ఈనాటి శక్తి హీనులేరేపు శక్తివంతులై కుటుంబ ఆదాయాన్ని పెంచటంలో 
(ప్రముఖ పాత్ర నిర్వహించగలుగుతారు. కుటుంబవ్యవస్టద్వారా ధనవంతులు 
ఇంకా ధనవంతులు కావటం, పేదవాళ్ళు ఇంకా ఎక్కువ పేద వాళ్ళు కావటం 
లాంటి ఆర్థిక అసమానత్వం నుండి సమాజము, జాతి రక్షించబడతాయి. 
బలహీనుడి పోషణకూడా అందరితో సమానంగానే జరుగుతుంది. అతను 
పనిచేసే శక్తి సామర్థ్యాలు _ పెరుగుతాయి. అతనుకూడా మనవాడే. 
మనసమాజంలో విడదీయరాని భాగమే. - ఈ విధమైన భావనయే బలవంతుల 


మనస్సుల్లో స్వార్ధానికి చోటులేకుండా, బలహీనులను దీనులు కాకుండా 
చేస్తుంది. 


డబ్బు సంపాదించేవ్యక్తి పత రక్షణ, పోషణలు జరిపి పాందే సంతృప్తి, 
సంతోషాల అనుభవాన్నే అతడు ముక్తిమార్గంగా. భావిస్తాడు.. తన సామర్ధ్యం 
యొక్క (శ్రేష్టఫలితాన్ని అతడు కుటుంబంకోసం' సమర్పించి తన జీవితం 
సార్టకమైందనుకుంచాడు. తాను ఉపకారం చేస్తున్నానని కుటుంబసభ్యులు 
ఉపకారం పాందుతున్నారన్నుభావనయే అతనికిరాదు. భారతీయ జీవనపద్రతిలో 
( గహీతయే దాతకు ఉపకారం చేస్తున్నాడనే. భావన ఇమిడి. వుంది. ఈ భావన 


దాతమనసు స్సులో జాగ తమన టు కుటుంబంకోస సం తాను సంపాదించటం ఒక 
ఉపకారంగా అతడు భావిం | 





Xs) 


స బులు 

భారతీయ సామాజిక ఆర్దిక వ్యవస్థ దృష్టిలో ఇది చాలా మహత్త త్త 
పూర్ణమైనవిషయం. చిన్నప్పటి నుండే వంశపారంపర్యంగా వచ్చే వృత్తిలో, 
కుటుంబ వాతావరణంలో వుండి శిక్షణ పొంది వున్నందువల్ల కుటుంబంలోని 
పిల్లలకు వృత్తికి సంబంధించిన శిక్షణ (ప్రత్యేకంగా పొందాల్సిన అవసరంకాని, దాని 
కోసం _ సమయంవృథా చేయాల్సిన అవసరం కాని వుండదు. ఈనాటి 
యువకులు తమ వయస్సులో ఎక్కువభాగం ఏదో ఒక డి(గీ సంపాదించటానికే 
ఖర్చుచేస్తున్నారు తరువాత జీవనోపాధికోసం వెతుకులాటమొదలౌతుంది. 
తరువాతకూడా తమ శక్తి సామర్థ్యాల సక్రమ వినియోగానికి, అవకాశాలు 
లభించక పోవటం లేక ఏవో పెద్ద కోరికలు పెట్టుకొని అవి సఫలంకాకపోవటంతో 
నిరాశా, నిరుత్సాహాలకులోనై ఆత్మహత్యల్థాంటి అవాంఛనీయ సంఘటనలకు 
లోనుకావడం జరుగుతున్నది. భారతీయ కుటుంబ ఆర్థిక వ్యవస్టలో ఇలాంటి 
దుష్పరిణామాలు చోటుచేసుకునే అవకాశంలేదు. వంశపారంపర్య వృత్తి 
వ్యవస్టలో చాలా చిన్న వయస్సులోనే ఎంతో సామర్ధ్యం చూపే అవకాశం వుంది. 


,వంశపారంపర్య వృత్తుల్లో తమ శో సామర్థా గలననుసరించి 
సమయానుకూలంగా, ఇంటి పనులకు భంగంలేకుండా (సై (స్త్రీలు కూడా సహాయ 
పడుతుంటారు. ఎంతో (శ్రమతో కూడిన పనులు కూడ వాళ్చుచాలా తేలికగా 
చేస్తుంటారు. ఉదా: పాలంలో నాట్టు, కోతలు, మొ॥ పనులు వాళ్లు కేవలం 
చేయటమేకాక పాటలు పాడుతూ ఆనందిసూ ఎంతో ఉత్సాహంగా. చేస్తారు. 
వృత్తులు వంశపారంపర్యమైనందువల్ల వాటితో మంచి పరిచయం, అనుభవం 
కలిగి (స్త్రీలు ఆ వృత్తులను స్వయంగా చేయటమే కాక వాటి విషయంలో 
అవసరమైనప్పుడు ఇతరులకు మార్గదర్శనంకూడా చేస్తారు. ఈ వృత్తులు 
వంశానుగతంగా, నిరంతరాయంగా కొనసాగుతుంటాయి. కాబట్టి వాటి మీద 
వాళ్లకు ఒక విధమైన మమత్వ భావన కూడా ఏర్పడి వుంటుంది. వృత్తికి. 


39 


సంబంధించిన దేవతలను తమ వంళ పూర్వపురుషులను పూజించి నట్టే 
పూజించటం జరుగుతుంది. ఉదా: (బాహ్మాణులు బృహస్తుతిని, కాయస్థులు 
చిత్రగుప్తుని, వాస్తు శిల్పులు, ఇతర స్వర్ధకారులు మొదలైనవారు విశ్వకర్మను తమ 
వంశ పూర్వీకులుగానే భావిస్తారు. ఈ విధమైన ఆత్మీయభావం వాళ్ల వృత్తికి 
సంబంధించిన నైపుణ్యమెలాంటిదో మనకు తెలియజేస్తుంది. వంశపారంపర్య 
వృత్తుల్ణ్‌ నైపుణ్యం చూపినట్టయితే కుటుంబం సుఖ సమృద్దులతో బాటు 
జాతికూడా సర్వతో ముఖాభివృద్రి చెందుతుంది. ఈనాటి ఆర్థిక వ్యవస్థ చేస్తున్న 
మానవ పారిశ్రామికీకరణకు బదులు భారతీయ కుటుంబవ్యవస్ట పరిశ్రమలను 
వృత్తులను మానవీకరిస్తుంది. 


భూత, భవిష్యత్‌ వరమానాల సమన్వయం 


సమిష్టి శక్తి, ఏకత్రిత శక్తి సామర్ధ్యాలు, ప్రేమతో మార్గదర్శనం చేసే 
స్వభావం కేవలం వృత్తికి సంబంధించిన పనుల్లోనే కాక్క సుఖ దుఃఖాలకు 
సంబంధించిన ఎ విషయంలోనైనా, ఏ విధమైన గంభీర సమస్య ఎదురైనా 
కుటుంబం సంతులనం కోలోకుండా వుండేట్టు లేక చిన్న పెద్ద ఎలాంటి 
సమస్యనైనా ఎదుర్కోగలిగేట్టు చేస్తాయి. సుఖదుఃఖాలను సమానంగా పంచుకొని 
కుటుంబ సభ్యులు ఆనందానుభూతిని పాందుతారు. బాధ్యతానిర్వహణ, 
సమస్యల పరిష్కారం వీటి విషయంలో వ్యక్తి ఒంటరివాడు కాకపోవటంవట్ర 
దుఃఖ పరిమాణం తగ్గి సుఖ పరిమాణం పెరుగుతుంది. మేం విడిచి పెట్టి వెళ్లే 
వాళ్ళం కాదు, కలుపుకొని వెళ్లే వాళ్లం. 

తాత ముత్తాతలతో కూడిన కుటుంబం గౌరవదృష్టితో చూడబడుతుంది. 
వృద్దులకు లభించే గౌరవాదరాలు వృద్దాష్యాన్ని గౌరవప్రదం చేస్తాయి. వృద్దాప్యం 
ప్రతిఒక్కరికి సహజంగా వచ్చేదే. వృద్దాప్యాన్ని భారతీయులు చాలమహత్త [| 
ప్యూర్ణమైందిగా, ఉపయోగకరమైందిగా భావించారు. శారీరక శక్తి లేకపోయినా 
చిన్నపిల్లలకు, శిశువులకు వాళ్లు మంచి ఆధారంగా వుంటారు. యువకులకు 

40. 


మార్గదర్శనం, ఇంటికి కావలి, ఇరుగు పారుగువాత్లకు సలహాలీయడం, శారీరక 
మానసిక వ్యాధులకు నేర్పుగా శుశ్రూష చేయడం, ఇలాంటి పనులెన్నోచేసూతమ. 
జీవితాన్ని ఎంతో ఉపయోగకరంగా మల్బుక్‌”ని వృద్దులు కుటుంబానికి పెద్ద 
ఆధారంగా వుంటారు. కుటుంబం గురించి భారతీయులు ఆలోచించిన పద్దతిని 
బట్టి చూస్తే భారతీయ జీవన పద్దతిలో అధమ శ్రేణికి చెందిన వృద్దా(శ్రమల్హాంటి 
(old aged homes) వాటికి స్టానం లేదు. తాత, బామ్మలువుండే 
కుటుంబంలో తల్తీదం(డ్రులకు ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. పిల్లల సంరక్షణ, 
వాళ్లను సంస్కారవంతులుగా _ తీర్చిదిద్దటం _మొదలగు పనులను వాళ్ళు 
సహజంగానే చేస్తుంటారు. అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పే కధలు చిరకాలం 
మానసికోల్లాసం కల్గించడంతోపాటు చక్కని మార్గదర్శనం కూడా చేస్తాయి. 
పిల్లల కేరింతలు, ఉత్సాహంతో కూడిన వాళ్లచి లిపి చేష్టలు, వీటిల్లో పాల్గొంటూ 
వృద్దతరం తమజీవిత సంధ్యాకాలంలో కూడ సూర్యోదయ సమయంలో కలిగే 
స్ఫూర్తిని, ఉత్సాహాన్ని పొందుతారు. కుటుంబంలో వృద్దులకు జరిగే షష్టిపూర్తి, ; 
అమృతోత్సవంలాంటి కార్యక్రమాలను భారతీయ కుటుంబాలు 
పెద్దపండగలుగా భావిస్తాయి. వృద్దాప్యంలో లభించే ఇలాంటి స్పూర్తి, 
ఉత్సాహంకారణంగా వాళ్లకు మృత్యుభయం కూడ వుండదు. ఇంతేగాదు, 
మృత్యువుకూడ శుభప్రదంగా మారిపోతుంది. 

తల్రిదం(డడ్రులకు, బల్లలకు ఉత్తమ సంస్కారాలెవరిస్తారు? సుఖదుఃఖాలను 
గురించి ఎవరాలోచిస్తారు? అనే విషయాల చింత వాళ్లకు ఈ పెద్దల కారణంగా 
వుండదు. తమ భవిష్యత్తరానికి చెందిన పిల్లలను, వాళ్లమీది సంపూర్ణవిశ్వాసంతో 
తమ కంటే ముందుతరానికి చెందిన వృద్దులకు ఒప్పుగించి తల్లిదండ్రులు 
నిశ్చింతులై తమ వర్తమానాన్ని సుసంపన్నం చేసుకోటానికి పూనుకుంటారు. 
దీనికారణంగా _ చిన్నపిల్లలు _తమకుటుంబకార్యాల్లో నిమగ్నులైవుంటే 
తల్రిదండ్రుల (పీమనుండి వంచితులు కారు. వృద్దుల ఒడినుండే వాళ్లకలాంటి 
(ప్రేమ, మమకారాలు లభిస్తాయి. దేశానికి భవిష్యత్తు నాయకులను అనుభవజ్ఞులైన 

41 


వృద్దులు ఎంతో నైపుణ్యంతో సంస్కరించి శ్రేష్టము, ఉజ్జ్వలమునైన 
దేశపరంపరను శక్తివంతం చేస్తారు. ఈ విధంగా భూత, భవిష్యత్‌ వర్తమానాల 
చక్కని సమన్వయం భారతీయకుటుంబం. అక్కడ గౌరవాదరాలు కల్గిన 
వృద్దులు, కర్తవ్యనిష్ట్రలైన యువకులకు ఆధారంగా నిలుస్తూ సుందరమైన, 
శుభప్రదమైన, కర్తృత్త$ సంపన్నమైన భవిష్యత్తును నిర్మిస్తారు. ఇలాంటి 
కుటుంబాల్లో వృద్దాప్యం. అభావత్వ, అసంతోష అనాదరణల భయంకర 
జ్యాలల్లో కుమిలిపోతూ. వుండదు. వాళ్ల వర్తమానం అకర్మణ్య, అపరాధ, 
అనురాగ భావాలతో నిండి వుండదు. భవిష్యత్తు అనిశ్చయం, అభద్రత, అన్యాయ 
భావాలతో పీడింపబడదు. ఇక్కడ ఆదర్శం, వాస్తవికత, అపేక్షల సంతులిత 
సమన్వయం వుంటుంది. 


సంకుచితం కాదు, విస్తృతం 


ఇలాంటి ఆనందోత్సాహాలతో కూడిన కుటుంబాన్ని భారతీయులు 
సంకుచితమైందిగా భావించలేదు. భారతీయ  కుటుంబపరిధి చాల 
- విస్తృతమైంది. బంధుత్వాన్ని తెలియజేసే పదాలు మన దగ్గరున్నన్ని ప్రపంచంలో 
మరెక్కడా లేవు. ఈ పదాలు ఇదివరకొకసారి ఈ వ్యాసంలో పేర్కొనబడ్డాయి. 
మేటర్నల్‌ (తల్లివైపు), పేటర్నల్‌ ( తం।డ్రివైపు) లాంటి ఇంగ్రీషు విశ్లేషణ పదాలు 
ఉపయోగించాల్సిన అవసరం మనకు లేదు. (ప్రతి బంధుత్వానికి ఒక నిశ్చాతపదం 
మనకుంది. కుటుంబంలో కేవలం బంధువులే కాక సేవకులు, సేవికలు మొ. 
వాళ్తుకూడ కుటుంబసభ్యులుగానే భావించబడతారు. రామ పేరుగల సేవకుడ్ని 
రామన్న అని లక్ష్మీ పేరుగల సేవకురాలిని లక్ష్మమ్మ అని పిలుస్తుంటారు. ఇరుగు 
_ పారుగు కుటుంబాలకు చెందిన వాళ్లుకూడ మన కుటుంబ సభ్యులుగానే 
- భావఐించబడుతుంటారు. 

కుటుంబానికి తరచు సహాయపడుత్తుండే వైద్యులు, ఉపాధ్యాయులు, 
దర్లీలు, స్నర్దకారులు, కమ్మర్గు మొదలగు వాళ్లందరికి ఆ కుటుంబానికి మధ్య 

42 


స్నేహ సంబంధం వుంటుంది. కుటుంబాల్లో జరిగే వివాహాది శుభకార్యాల్లో 
చాకలి, మంగలి కుమ్మరి మొదలగు వాళ్లందరు (ప్రేమతో తమకు రావల్సిన 
ప్రతిఫలం తీసుకుని ఆయా కుటుంబాలతో తమకుండే అనుబంధాన్ని 
చాటుకుంటారు. మగ శిశువు పుట్టిన ఇంటికి కొజ్జాలు వచ్చి ఆటలాడి, పాటలు 
పాడి డబ్బులడుక్కునే పద్దతికూడ సమాజంలో అన్నివర్గాల ప్రజల మధ్య 
భావాత్మక సమైక్యత 'నెలకొల్పివుంచాలనే భారతీయుల ఆలోచనా విధానాన్నే 
తెలియజేస్తుంది. ల 

ఆకాశంలోని మహోన్నతశక్తులు మొదలుకొని భూమికన్నాల్లో వుండే 
చిన్నప్రాణులవరకు మన కుటుంబ సంబంధాలు వ్యాపించివున్నాయి. 
చందమామ, సూర్యత్త, విద్యుత్‌రాణి, ఇలాంటి పేర్తతో మనం వాటితో 
మనకుండే అనుబంధాన్నే తెలియజేస్తాం. అదేవిధంగా గోవును మాతయని పిల్లి, 
కుక్కలను ఏవేవో ముద్దుపేర్లు పెట్టుకొని పిలుస్తుంటాం. నాగుల చవితి, నాగ 
పంచమిలాంటి పర్వదినాల్లో పాములకు పాలుపోసి పూజించటం ' ద్వారా 
పాతాళలోకంతో మనం సంబంధా నేర్చరచుకుంటున్నాం. వామనుడి, 
మూడుపాదాలవలె మన ఆత్మీయతాభావం మూడు లోకాలకు వ్యాపించింది. 
అదేవిధంగా నదులు, పర్వతాలు, చెట్టు, అన్నిటితో ఇలాంటి సంబంధమే, " 
మనకుంది. ఈ విధంగా ఆటపాటలదారా విశ్వబంధుత్వ భావనను నిర్మించి, 
సంపూర్ణ (బహ్మాండంతో ఆత్మీయభావనను కల్గించి మానవోత్తముడిగా 
తీర్చిదిద్దే సులభోపాయాన్ని భారతీయులు మనముందుంచారు. ఈ విధమైన 
ఆత్మీయభావన స్థిరంగా నిలిచివుండాలనే భావనయే స్వార్థం, ఇతర, 
చెడుగుణాలమీద అంకుశంగా పని చేస్తుంది. 

కేవలం సంబంధ, సంబోధనల్లోనేకాక మన వ్యవహారంలో, కార్య 
కలాపాల్లోకూడ విశ్వబంధుత్వ భావన నిండివుంది. పంచ భోక్తలు అంటే అగ్ని, 
అతిధి, అభ్యాగతి, గోవు, కుక్క, చీమ ఈ ఐదింటికి మన భోజనంలో 
కొంతభాగం తప్పకుండా సమర్పిస్తూ _ ““ఆత్మవత్‌ సర్వభూతేషు” 

43 


అన్నవిషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. సంబంధ, సంబోధనలు నెరపే 
ఈ ప్రవృత్తిద్వారా అహింస, (ప్రమ, దయ,మొ. ఉదాత్త గుణాలు సహజంగానే 
అభివృద్ది చెందుతాయి. శిశ్రుప్రాయంనుండే అందరిని (ప్రేమతో చూసే చక్కని 
స్వభావం ఏర్పడుతుంది. వయస్సుతోపాటు ఆ గుణమే ఇంకా వృద్దిచెంది వ్యక్తిలో 
ఓర్పు, వివేకం, విశాలభావం మొదలైన మరిన్ని సద్గుణాలను నిర్మిస్తుంది. 


పరస్పరం వ్యక్తుల మధ్య వుండే వ్యతిరేక భావాలు కూడ 
కుటుంబభావనతో అనుకూలంగా మారిపోతాయి 


భారతీయ కుటుంబానికి శివుని కుటుంబం ఆదర్శం. శివుడు. పార్వతీ 
దేవికి తన సగం శరీరాన్నిచ్చాడు. భర్త శక్తిసామర్జ్యాలు, ఆలోచనా శక్తి, మహోన్నత 
విజయాలు, ధర్మం, పుణ్యం వీటన్నిటిమీద సహధర్మచారిణియైన అర్జాంగికి 
సంపూర్ణ భాగస్వామ్యం ఉంటుంది. శివుని కుమారుల్లో ఒకడు షణ్ముఖుదైతే. స 
మరొకడు 'గజాననుడు. శివుని వాహనం ఎద్దు, పార్వతీ వాహనం సింహం, 
_ గజాననుడి వాహనం ఎలుక. షణ్ముఖుని వాహనం నెమలి. జాతిగతంగా చూస్తే 
పరస్పరం అందరి మధ్య శత్రుత్వమే. సింహం ఎడ్డును తినాలని, పాము ఎలుకని 
తినాలని, నెమిలి పామును తినాలని చూస్తుంటాయి. ఐనప్పటికి శివుని 
కుటుంబంలో అన్నీ వైయక్తిక జాతిగత శత్రుత్వాన్ని వదలి, ఒకే మనస్సు ఒకే 
ప్రాణం కల్లి విశ్వకల్యాణ కార్యంలో నిమగ్నమై వున్నాయి. ఇలా జర్గటంలో 
ఆశ్చర్యం. లేదు. స్వయంగా విషపానం చేసి లోకానికి అమృత పానం చేయించే 
దేవాధిదేవుడైన 'మహాదేవుడితోపాటు ఒకే కుటుంబంలో వుంటున్నప్పుడు 
శత్రుత్వ వైమనస్యాల విషం ఇక వుండలేదు. ఆ విషపానం చేసిన శంకరుని ఛత్ర 
ఛాయలో . అన్ని విషధరాలు విషహరాలైపోయాయి. పై భావమే ఈ క్రింది 
శ్లోకంలో చక్కగా వర్ణించబడింది. 

రుద్రో ముండధరో భుజంగ నహితో గౌరీతు నద్ఫూషణా 

వ్కుంధః శంభునుతః షడాననయుతో తుండీచ లఅంబోదరః 


44 నా కరము 


సీంహ్క (క్రీలిమ, మూషీకంచ, వ్రువభస్తేషాం నిజం వాహనం 

ఇత్లం శంభుగ్భ పౌ విభిన్షుమతిషు చైక్ళం నదావర్హతే ॥ 

భారతీయ కుటుంబ పరిధి చాల విశాలమైంది కాబట్టి దాని యందుండే 
నిష్ట కారణంగా ఏదైనా కుటుంబకార్యం చేయాల్సివచ్చినప్పుడు అల్ప పరిధికల 
వైయక్తిక కోరికలు కుటుంబసభ్యుల దృష్టికిరావు. తన పనులు కుటుంబపనులే 
కాబట్టి అతడు వాటిని మర్చిపోతాడు. కుటుంబానికి హాని కల్లించే తన 
సహజస్వభావాన్ని అతను కుటుంబ శ్రేయస్సుకోసం పూర్తిగా మార్చుకుం. 
టాడు. భారతీయ కుటుంబంలో వ్యక్తుల మధ్యవుండే పరస్పర వ్యతిరేక 
స్వభావాలు కూడా పరస్పరానుకూలము, సుఖదాయకము, సర్వపోషకముగా 
మారిపోతాయి. ఇలాంటి మార్పును కొందరు వ్యక్తులు స్వయంగా ఆలోచించి 
ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే, కొందరు ఇతరులను చూసి లేక వాళ్ల 
. ప్రభావంతో తెచ్చుకుంటారు. (శ్రీరాముని సౌమ్య, శాంత స్వభావం లక్ష్మణుని 
. తీవ్ర స్వభావాన్ని నియంత్రించింది. భరతుని సహిష్టుత శతృఘ్నుడికి వివేకాన్ని 
కలిగించింది. ఉదాత్తము వివేకవంతమునైన (ద్రౌపది నమ్రత ధృతరా(ష్ట్రుడ్ని 
తలవంచుకునేట్టు చేసింది. ఆమెలోని భారతీయ స్త్రీత్వ గుణమే (శ్రీ, కృష్ణుడి = 
ఆమెకు సఖుడుగా చేసింది. ధర్మరాజు రాజ్యంలో ప్రచండమైన భీముని బలం 
లోకోపకారం కోసమే ఉపయోగపడింది. . 


““స్వభావో దురతిక్రమః* అని చెప్పబడింది. 


కాని అసాధ్యాన్ని కూడ సాధ్యం చేయగల శక్తి. భారతీయ కుటుంబమనే 
పరుసవేదిలో వుంది. దాని స్పర్శ్మమాత్రంతోనే కుటుంబసభ్యుని 'అహం' 
'వయం'గా మారిపోతుంది. “పంచి, “శతం” కలిసి పంచాధిక శతం అవుతాయి. 


భారతీయ మేధావులద్వారా ఇంత దృఢము, స్టిరము, విశాలమునైన వ్యవప్ట 

నిర్మించబడింది. దీనికి (ప్రపంచంలో మరెక్కడా సాటిలేదు. (ప్రపంచానికి 

భారతదేశం ఇచ్చిన గొప్పవరం ఇది. ఈనాడు (ప్రపంచంలో ఛిన్నాభిన్నమైన 
45 


కుటుంబవ్యవస్ట్ర ద్వారా శారీరక, మానసిక, సంక్షోభంలో మునిగివున్న 
సమాజాలు భారతీయ కుటుంబవ్యవస్టను స్వీకరిచటంద్వారానే ఉద్దరింపబడి 
శారీరక మానసిక సుఖశాంతులను పొందగల్లుతాయి. పాశ్యాత్య నాగరికతా 
వ్యామోహానికి గురవుతున్న భారతీయ సమాజానికి (ప్రపంచానికి కూడా ఈ 
వ్యవస్థ ద్వారానే మేలుకల్లుతుంది. 


దేశవ్యాప్తమైన ఆదర్శం 


కుటుంబ సభ్యులందరికీ చక్కని మనశ్శాంతిని (ప్రసాదించే భారతీయ 
కుటుంబ స్వరూపం ఎంతో అద్భుతమైంది. స్వార్థము, హక్కులకు బదులు 
త్యాగ కర్తవ్య భావాలను ప్రతి వ్యక్తిలో నిర్మాణం చేసే మన సంస్కృతి (ప్రభావంవల్ల 
భారతీయ కుటుంబాలన్నీ ఇలాంటి జీవితాన్న గడుపుతున్నాయనిగాని, లేక 
గడుపుతుండేవనిగాని చెప్పుటం  భావ్యంకాదు. కాని ఇలాంటి 
ఆదర్శుకుటుంబాలు, అన్ని గ్రామాల్లో, అన్ని కులాల్లో, వివిధ భాషలు 
- -మౌట్టాడే వాళ్లలో, అడవుల్లో ఈవిధంగా మొత్తం దేశంలో అధిక సంఖ్యలోనే 
వుండేవని మాత్రం చెప్పవచ్చు. దీనికారణంగా భారతీయులందరు 
-- ఆదర్శకుటుంబ మంటే ఎలా వుంటుందో ప్రత్యక్షంగా చూడగల్లి వుండేవాళ్ళు. 
ఇంతేకాక. ఆకుటుంబ సభ్యుల సాహా(ర్ద పూర్ణమైన పరస్తర సంబంధాల 
అనుభూతిని కూడ వాళ్ళు పాందగలిగే వాళ్ళు. ఇలాంటి కుటుంబాలే 
భారతీయులందరికి ఎంతో ఆదర్శప్రాయంగా వుండి తమ కుటుంబాలను 
ఆవిధంగానే తీర్చిదిద్దుకోవాలనే ప్రేరణ నివ్వటంతోపాటు తమ నిజజీవితంలో 
ఎదురయ్యే అనేక సమస్యల పరిష్కారానికి కూడ అవి మార్గదర్శకంగా వుండేవి. 


సుదీర్ణమైన కుటుంబ జీవనం 


సౌహా(ర్ర పూర్ణమైన ఇలాంటి భారతీయ కుటంబజీవనం సుద్బీర్ణకాలం 
నుండి, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా. కొనసాగుతూ వస్తున్నది. 


46 


అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు ప్రాముఖ్యతను గురించి వేదాల్లో ఎలా 
వర్షించబడిందో ఇదివరకే పేర్కొనబడింది. దీనివల్ల వేదకాలంలో కూడ 
ఇలాంటి కుటుంబాలుండేవని మనకు తెలుస్తుంది. పురాతత్త $ శాస్త్రజ్ఞులు 
భారతీయ సమాజ జీవనం ఇంత ప్రాచీనమైందన్న విషయం ఇంతకు ముందు 
నమ్మేవాళ్ళు ్భ) కాదు. కాని అమెరికాలోని అట్లాంటా నగరంలో 1996 అక్టోబర్‌ 
4.5.6 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో 300 మంది పండితులు 
పురాతత్త్వ పరిశోధనల (ప్రకారం భారతదేశంలో భారతీయుల సామాజిక జీవనం 
కనీసం గత 6వేల సంవత్సరాల నుండి ఎలాంటి ఒడ్‌డొడుకులు. లేకుండా 
కొనసాగుతూ వస్తున్నదని, ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర జరిపారనే 
వాదన నిజంకాదని*' తీర్మానించారు. హైద్రాబాద్‌లో 1991లో జరిగిన 
అంతర్జాతీయ ఖగోళశా, స్త్రజ్ఞాల సమ్మేళనంలో వాళ్ళు వేదకాలం ఇప్పటికి 6000 
సంవత్సరాలకు పూర్వపుదని ' పేర్కొన్నారు: దీన్ని బట్టి కుటుంబజీవనంలో 
సౌహార్ద పూర్ణ వాతావరణాన్ని నిలిపివుంచటంలో, నిజజీవితంలో ఎదురయ్యే 
అనేక సమస్యలను పరిష్కరించటంలో భారతీయులు సుద్రీర్ణకాలంనుండి . 
-విజయవంతులవుతూ వచ్చారని స్నష్టమవుతుంది. 


అంతులేని శారీరక పరిశ్రమ 


వేల సంవత్సరాల ప్రాచీన కాలపుమన (ప్రజలు సంఘటిత శారీరక బౌద్దిక 
కృషిచాల చేశారు. సంపూూర్ణమానవ సమాజంతోకూడిన ఈసృష్టికార్యం 
సరియైన పద్దతిలో నడవటానికి మొదలు సృష్టి అంటే ఏమిటో తెల్పుకోటానికి 
వాళ్లు చాలలోతుగా అధ్యయనం చేశారు. తర్వాత ఆస్నష్టిలో మానవుడికున్న 
శనం, తర్వాత మానవుడంటే మనస్సు, బుద్ది, ఆత్మలతో కూడిన శరీరధారి 
యనే విషయం, అంతరాత్మ, మానవజీవితలక్ష్యం, మానవ మనసు స్తు, ఈ. 
మనస్సుకు అవసరమైన సంస్కారాలు, సమాజంలో చివరి వ్యక్తి వరకు ఈ ' 
సంస్కారాలను అందించే వ్యవస్థ, ఈ మొత్తం విషయాల గురించి ఎందరో మన 


47 


మెధావులు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు చేశారు. వీటిని ఆచరణలోనికి 
తేవటానికి వీటియందు శ్రద్దకలిగి, ఈ పనిచేయాలనే పట్టుదలతో కష్టపడటానికి 
ముందుకు వచ్చె వ్యక్తులతో కూడిన ఒక విశాల సంఘటనను కూడ వాళ్లు 
నిర్మాణంచేశారు. దీనిద్వారా తరతరాలుగా కొత్త కార్యకర్తలు నిర్మాణమవుతూ 
అనేక తరాల వరకు ఈ సంఘటన నిరంతరాయంగా కొనసాగుతుండే ఏర్పాటు 
జరిగింది. కాబట్ట భారతీయ కుటుంబం అతి ప్రాచిన కాలంనుండి నేటి వరకు 
కొనసాగుతూ వచ్చింది. స్పష్టని గురించి సరియైన అధ్యయనం జరగటానికి, 
ఇతర విషయాల అధ్యయనం గురించి ఒక్‌ొక్క అధ్యయన కర్తకు ఎంత 
సమయం పట్టివుంటుంది? ఎంత మంది అధ్యయనం చేశారు? వ్యక్తిగత 
అహంకారానికి చోటీయక, సమాజ కల్యాణకోసం వాళ్లందరు ఏకాభిప్రాయానికి 
ఎలావచ్చారు? ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత (ప్రతి ఒక్కరు తమ జీవితంలో 
ఎంత సమయమిచ్చి ఈ కార్యం చేశారు? దీని ద్వారా ఎలా అసంఖ్యాక 
సంస్కారవంతులను నిర్మాణం చేశారు? ఈ మొదలైన విషయాలన్ని ఆలోచనా 
పరులకు తేలికగానే అర్థమవుతాయి. 


మనస్సుకు సంస్కారాన్నిచ్చే పని 

మానవుడ్ని పశుత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దేవత్వానికి 
గొనిపోవటానికి అవసరమైన సత్య, అహింస, శాంతి, క్షమ, ఇం(ద్రియ నిగ్రహం, 
మొదలగు గుణాలకు సంబంధించిన సంస్కారాలను సమాజంలో నిర్మాణం 
చేయాలని ప్రాచీన భారతీయులు నిర్ణయించారు. ఇవి వాళ్ళ ద్వారానే నిర్మాణం 
కాగలుగుతాయి. భోగ ప్రవృత్తిని ప్రోత్సహించటం చాల సులభం. మనోని(గ్రహమే 
కష్టం. ప్రపంచ మానవులందర్ని భోగ ప్రవృత్తిని ప్రోత్సహించటం చాల సులభం. 
మనోనిగ్రహమే కష్టం. ప్రపంచ మానవులందరిలో భోగ ప్రవృత్తులుగా చేసే కార్యాన్ని 
గత 100-200 సంవత్సరాల నుండి పాశ్చాత్యులు చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి 
మనోనిగ్రహం అలవాటు చేయాలని భారతీయుల ఉదైశం. ఇదె చాల కష; ప్రమైన 

AR 


పనేకాని మానవజీవితం, సంపూర్ణ సృష్టి సక్రవుంగా నడవటానికి అదే 
ఉపయోగపడుతుంది. భారతీయుల సుద్నీర్దకాల, సుఖ శాంతి పూర్వక కుటుంబ 
జీవనమే ఇందుకు నిదర్శనం. రా.స్వ. సం. కార్యాన్ని చూసినట్లయితే ఈ పని 
ఎంత కష్టమైందో మన కర్టమవుతుంది. హిందూదేశంలో తగినంత మంది 
దేశభక్తుల సంఘటన నిర్మాణం కోసం నగరాల్లో 3%, గ్రామాల్లో 1% సంఖ్య 
నిర్మాణం కావాలనే లక్ష్యూన్ని సంఘస్థా పకులు డౌ! బాద నోర్‌గోరం 
స్వయంసేవకులముందుంచారు. 71 సంవత్సరాలనుండి సంఘ కార్యం నడుస్తున్నా 
ఆలక్ష్యం ఇంకా చాల దూరంలోనే వుంది. గుణాత్మకంగా, సంఖ్యాపరంగా భారత 
దేశంలో ఇది అన్నిటికంటె ఉత్తమ సంఘటనయని (ప్రజలనుకుంటారు. కాని 
లక్ష్యాన్ని మా త్రం ఇంకా చేరుకోలేదు. అసంఖ్యాకంగా ప్రయత్నాలు జరుగుతున్నా 
అది ఇంకా నెరవేరలేదు. (ప్రాచీన భారతీయులు సంస్కార నిర్మాణ కార్యాన్ని 
చేయటంలో ఎన్ని కస్టాలనుభవించారో దీన్నిబట్టి తెలుస్తుంది. మానవకల్వాణం . 
కోసం అలాంటి కష్టమైన పనిచేయటం అవసరమని వాళ్లకు దృఢ విశ్వాసం 
వుండబట్టే వాళ్ళా పని చేసి చిరకాలం నిలవగలిగిన చక్కని కుటుంబ వ్యవస్థను 
నిర్మించగలిగారు. 
వ్యవస్థకు ఎర్పడిన కొద్ది ప్రమాదం 

గత 100-125 సంవత్సరాల నుండి భారతీయ కుటుంబ వ్యవస్థకు 
కొంచెం దెబ్బతగిలింది. గట్టి పునాది మీద సుద్దీర్థకాలం నిలిచివున్న ఈ 
కుటుంబవ్యవస్థ ఇంతవరకు అనేక విదేశీ ఆక్రమణలను ఎదుర్కొని స్థిరంగా 
నిలిచివుంది. (ప్రస్తుతం తగులుతున్న ఈ దెబ్బను కూడ భారతీయులు 
సులభంగానే ఎదుర్కోగలరని వేల సంవత్సరాల భారతీయుల చరిత్రను, 
అనుభవాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. పాశ్చాత్యుల సామ్రాజ్య నిర్మితి, వైజ్ఞానిక, 
సాంకేతిక రంగాల్టో సాధించిన ప్రగతి వీటి (ప్రభావానికిలోనైన భారతీయులు 
కొంచెం దారి తప్పారు. దీనివల్ల వాళ్ల కుటుంబవ్యవస్థ కొంచెం శిధిలమైన మాట 

49 


నిజమే. చాలా మంది భారతీయులు పాశ్చాత్యుల భోగ సంస్కృతి 
(పభావానికిలోనై కొందరు భారతీయులు చెడిపోవటం చూసి అనవసరంగా 
ఎక్కువ భయపడుతూ ఇది కలియుగ (ప్రభావమని, అంతా సర్వనాశనానికే 
వచ్చిందని అతిశయ వర్ణనలు చేస్తున్నారు. కాని ఈ విధంగా భయపడాల్సిన 
అవసరం ఎంత మాత్రం లేదు. భారతీయుల్లో భారతీయ సంస్కృతి ఎంత 
దృఢంగా నాటుకొని వుందో తెల్సిన మేధావులే ఈ విషయం చెప్పగలుగుతారు. 
శరీరం మీద ఎక్కడైనా కొద్దిగా పుండైతే అది మధుమేహ సంబంధం కాదని 
కొద్దిగా మందు వాడితే తగ్గిపోతుందని చదువుకున్న వైద్యుడే చెప్పగలడు. చిన్న 
పుండును చూసే వాళ్ళు భయపడిపోరు. ““సుఖ భోగవాంఛ అనుభవించిన కొద్ది 
పెరుగుతుందే కాని తరగదని చివరకది వాళ్ళనే నాశనం చేస్తుందన్న ఆలోచన 
పాశ్చాత్య భోగసంస్కృృతిని అనుసరించే భారతీయుల మనస్సులకు అనేక వేల 
సంవత్సరాలనుంచి ప్రభావితం చేస్తూనే వుంది. అందువల్ల ఈ పాశ్చాత్య 
సంస్కృత్యనుకరణను వాళ్లు త్వరలోనే విడిచి పెడతారు. భారతీయుల్లో 
అలాంటి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అశ్రీల వ్యాపార (ప్రకటనలను 
వ్యతిరేకించే (స్త్రీలను మనం చూసినప్పుడు భారతీయ సంస్కృతి సంస్కారం 
వాళ్ల మనస్సుల మీద ఎంత దృఢంగా నాటుకొని వుందో మనకు తెలుస్తుంది. 
ఇలాంటి ప్రయత్నాలనేకం ఈనాడు భారతదేశంలో జరుగుతున్నాయి. 


వొశ్ళాత్య జీవనంలో జరిగిన సంఘటనలద్వారా నీతి 


“పాశ్చాత్యుల భోగవాద, వ్యక్తినిష్ట సామాజిక జీవన సంఘటనలు 
““భోగవాంఛ, భోగులను ముంచేస్తుంది, భోగవాద సంస్కృతికి దూరంగా 
వుండిడి”' అని గత కొన్ని దశాబ్దాలుగా మొత్తం (ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాయి. 
సమయం గడిచిన కొద్ది ఈ హెచ్చరిక ఇంకా ఎక్కువ (ప్రభావశాలి అవుతున్నది. 

భారతీయులవలె ఏకాత్మకమైన సంపూర్ణసృష్టి యొక్క మూలాన్ని 
గురించి అధ్యయనం. చేసిదానిపై ఆధారపడిన కుటుంబజీవన వ్యవస్థను 

5౧ 


పాశ్చాత్యులు స్వికరించలదు. వాళ్ళ సంపూర్ణ జఎన ఈలబు 3౮౮ - 1౮౪ 
సంవత్సరాలు. సాంస్కృతికంగా ఇంకా |ప్రాథమికావస్టలో వున్నప్పుడే క్రైస్తవమత 
ప్రభావం వాళ్ల సమాజాలమీద పడింది. దాని కారణంగా వాళ్ళ మనస్సుల్లో 
పాపపుణ్యాలకు సంబంధించిన కన్ని ఊహలు చోటుచేసుకున్నాయి. 15,16 
శతాబ్దాల్లో వాళ్ళు సెక్యులరిజంను గ్రహించినప్పుడు వాళ్ళ మనస్సులో వున్న ఈ 
పాపపుణ్య ఆలోచనలు దూరమైపోయి (క్రమంగా సెక్యులరిజం ప్రభావం బాగా 
పెరిగి వ్యక్తి నిష్ట భోగవాద ఆలోచనలు ఎక్కువైనాయి. దీనికారణంగా వాళ్లల్లో 
అంతకుముందు ఏదోకొద్దిగావున్న కుటుంబవ్యవస్థ సాంతం శిథిలమై పోవటం 
మొదలైంది. వ్యక్తి భోగ వాంఛలమీద అంతకుముందుండే సామాజిక కట్టుబాట్లు 
కూడా తొలగిపోయి విశ్చంఖల భోగవాంఛలకు దారితీసింది. వివాహమంచే 
భోగవాసనలకు అనుమతి అని అర్ధం (గ్రహించబడింది. వివాహంకాగానే 
హానీమూన్‌ అంటే మిగతా కుటుంబాన్ని వదిలి విశృంఖలంగా 
వ్యవహిరించడానికి స్వేచ్చ లభించటం అని భావించబడింది. తమ విశ్చంఖల 
'విహారంలో ఈ కుటంబం అడ్డంకిగా వుంది అనే ఆలోచన అప్పుడే మొదలైంది. 
విశాల కుటుంబ బాధ్యతల నుండి వ్యక్తి తప్పుకోవటం మొదలుపెట్టాడు. నా 
తల్లిదండ్రుల భోగవాసన కారణంగానే నేను పుట్టాను. అందువల్ల వాళ్ళపట్ల 
నొకేవిధమైన బాధ్యతలేదు' అనే ఆలోచన పెరిగిపోయి అనేక వృద్దాశ్రమాల 
నిర్మాణానికి దారితీసింది. క. క 
వివాహానికి పూర్వం భోగవాంఛను నిగ్రహించటం కష్టమైపోయి 
Condomn లాంటి సాధనాలను ఉపయోగించి, వివాహానికి ముందే శ్రంగార 
క్రియలు జరగటం మొదలైంది. (భూణహత్య పాపం కాదని చట్టాలు 
చేయబడ్డాయి. బెంగుళూరు నివాసి, విద్యావిషయక _శ్వాస్త్రవెత్త, 
సమాజసేవికయ్టైన (శ్రీమతి రుక్మిణి అనే ఆమె తనకు కలిగిన ఒక అనుభవాన్ని 
ఇలా తెలియజేసింది. ఆమె స్నేహితురాలు ఒకామె అమెరికా వెళ్ళింది. అక్కడొక 
విద్యాలయాన్ని చూడటానికి వెళ్ళి ఒక గదిలో చాలా మంది శిశువులు 


జ) Ff 


_ ఉయ్యాలల్లో పడుకొని వుండటం చూసింది. వాళ్ళంతా ఆ విద్యాలయంలో 
చదివే అవివాహిత (స్త్రీల శిశువులని ఆమెకు తెల్సింది. గర్భధారణను నిరోధించే 
అనేక సాధనాలక్కడ వున్నాయి. భూణహత్య పాపం కాదని అక్కడ 
భావించబడుతుంది. ఐనపుటికి అవివాహిత (స్త్రీల సంతానాన్ని సంరక్షించా ల్సిన 
బాధ్యతను అక్కడి విద్యాలయాలు వహిస్తున్నాయి. . వ్యక్తి నిష్ట భోగవాద 
సంస్కృతి ప్రభావం కారణంగా అక్కడ విడాకుల సంఖ్య రోజురోజుకు పెరిగి 
పోతున్నది. కొన్ని దేశాల్గొనైతే ఇది 50% దాకా వుంది. విడాకుల కారణంగా 
అనాధ శిశువుల సంఖ్యకూడా పెరిగిపోతున్నది. వివాహానికి పూర్వం కలుగుతున్న 
సంతానాల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. మాతాపితృ విహీన సంతానం 
వల్ల అక్కడి సమాజ జీవనంలో అత్యాచారం, రక్తపాతం, దొంగతనం మొదలైన 
అనేక సమస్యలు నిర్మాణమవుతున్నాయి. భౌతిక దృష్టితో చూస్తే అక్కడి 
సమాజం చాలా - సుఖ సమృద్దమైంది. అన్నిరకాల సుఖసాధనాలు అక్కడ 
అందుబాటులో వున్నాయి. ఐనప్పటికీ కుటుంబ విషయానికి సంబంధించిన 
నైతిక విలువలు అక్కడ ఏమా [త్రంలేవు. విశృంఖల భోగవాంఛ కారణంగా అక్కడ 
వ్యక్తి అసంతృప్తితో బాధపడుతున్నాడు: :వివాహం, లేక విడాకుల్లాంటి 
జంరూటంలో పడకుండా వీలైనంత ఎక్కువ సమయం ఒంటరిగానే వుండటం 
లేక 15, 20 రోజుయ్యూత్త్ర శ్రురుషులు కలిసి ఉండటం లాంటి సంఘటనలు .- 
ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే పశు ప్రాయమైన సంభోగం కోసం ఇలా స్త్రీ 
పురుషులు కలుస్తున్నారని తెలుసుకోవాలి. 
వారితప్పిన పాశ్చాత్య ఆర్హిక వ్యవస్థ 

పాశ్చాత్య సమాజం చాలా వేగంగా పైన పేర్కొనబడిన విధంగా దారి 
తప్పిపోతున్నది. కుటుంబ ఆధారంలేని అనాధుల సంఖ్య అక్కడి సమాజంలో 
పెరిగిపోతున్నది. వృద్దులు, వికలాంగులు తమ శారీరక బలహీనత కారణంగా 
అనాధులై వున్నారు. ఉద్యోగం. లేక ఏదైనా జీవనోపాధి. దొరకని కారణంగా 

52 


యువతరం కూడా అనాధ ఐంది. అస్తటం జులు ఎలైంటకు ఆ బాకు 
సంబంధంలేని పిలలుకూడా అనాధలైనారు. పాశ్చాత్యులు తమ సమాజవ్యవస్థలో 
రాజ్యానికి (State) అన్ని రక్షాల బాధ్యతలను ఒప్పుగించారు. అందువల్ల ఈ 
అనాధులందరికీ ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది. 
ఇదివరకు చెప్పుబడనట్టు అవివాహత విద్యార్దినుల సంతాన సంరక్షణ బాధ్యత 
ప్రభుత్వ సహాయంతో వాళ్ళు చదువుతున్న విద్యాలయాలే వహిస్తున్నాయి. ఇంకా 
అనేక రకాల అనాధల సంరక్షణ కోసం అక్కడి ఈ ప్రభుత్వాలు చాలా పెద్ద 
మొత్తంలో డబ్బుఖర్చు చేస్తున్నాయి. ఇంగ్లాండులో ఈ ఖర్చు రోజురోజుకు ఎంత 
పెరుగుతున్నదంటే కొన్నాళ్ళుపోతే మొత్తం బడ్జెట్‌ దానికోసం ఖర్చు 
చేయాల్సివస్తుందని దేశంలో మిగిలిన వ్యవస్టంతా శిథిలమైపోతుందని 
ఇంగ్లాండునుంచి వచ్చిన ఒక వ్యక్తి చెప్పాడు. భోగవాంఛ ఇంగ్లాండు సమాజాన్ని 
ముంచివేస్తున్నది. అభివృద్ది చెందిన దేశం, అంటే గొప్పు ధనిక దేశం అనబడే 
ఇంగ్లాండు పరిస్టితే ఇంత హీనంగా వుంటే భోగవాద, వ్యక్తి నిష్ట, ప్రధానమైన వాళ్ల _ 
సంస్కృతిని అనుకరించటానికి పూనుకునే కొన్ని ఇతర దేశాల పరిస్టితి ఎలా 
వుంటుందో మనం ఆలోచించాలి. ఇలాంటి దేశాలు ఈనాడు ప్రపంచంలో 
90% కంటే ఎక్కువ వున్నాయి. 
మార్గదర్శనం కోసం ఎదురు పాశ్సాత్యదేశాలు 
తమ సామాజిక జీవనానికి వ్యక్తి నిష్ట భోగవాద సంస్కృతిని ఆధారంగా 
గ్రహించిన పాశ్చాత్య, ఇంకాకొన్ని ఇతర దేశాలు పతనోన్ముఖంగా దారి తప్పి 
నడుస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు (ప్రకృతి వనరులను పిండుకుంటూ, ప్రకృతి 
సంతులనాన్నికూడా వాళ్ళు పాడుచేస్తున్నారు. పర్యావరణానికి సంబంధించి 
వాళ్ళు సృష్టించిన భయంకర సమస్యల .కారణంగా ప్రాణికోటి ఉనికికే పెద్ద 
ప్రమాదం ఏర్పడుతున్నది. తమ భోగవాసన కారణంగా ఆ సమాజాలు 
స్వయంగా పతనమై పోవటమేకాక ఇంకా అనేక మందికి కూడా ఇదేగతి కలిగేట్టు 
53 | 


చెస్తున్నాయి. పాశ్సాత్య ఆల్‌ిచనా విధానం కారణంగా ప్రపంచానికి 
ఆపదముంచుక్‌ "స్తున్నది. ఈ ఆపదనుండి దాన్నెవరు రక్షిస్తారు? 


ఈ ఆపదనుండి విముక్తి పాందటానికి పాశ్చాత్య మేధావుల దృష్టి ఈనాడు 
భారతదేశంవైపు మళ్ళింది. పాశ్చాత్య ఆలోచనాపద్రతిని అవలంబించే ఈనాటి 
భారతీయ వ్యక్తులుకూడా తమకంటే ఎక్కువగా మానసిక సుఖశాంతులు 
పొందుతూ వుంటడటం చూసి పాశ్చాత్య దేశాలకు చెందిన కోటీశ్వరుల పిల్లలు 
భారతదేశంవైపు ఆకర్షితులవుతున్నారు. ఇందులో కూడా వాళ్ల వ్యక్తినిష్ట ఆలోచనే 
పనిచేస్తున్నది. వ్యక్తిగతంగా వాళ్ళకు మానసిక సుఖ శాంతులు కావాలి; 
అందుకోసం వాళ్ళలో కొందరు కృష్ణకాన్షస్‌ సంస్టలో చేరుతుంటే కొందరు 
మహేషియోగికి శిష్యులవుతున్నారు. వ్యక్తి నిష్టపై ఆధారపడినవాళ్ళ ఈ 
(ప్రయత్నాలు వ్యక్తికి మనశ్శాంతిని ప్రసాదించటంలో ఎంతవరకు విజయం 
హాధిస్తాయో వేచిచూడాలి. 


కాని ఈనాడు వాళ్ళు భారతదేశ మార్గదర్శనం కోరుతున్నారని మాత్రం 
1ట్టిగా చెప్పవచ్చు. పాశ్చాత్య ఆలోచనా పద్దతిని అనుసరించే ఇతర సమాజాలు 
కూడా తమ సమాజాలు పతనోన్ముఖమైపోతున్నాయని తెలుసుకున్న పక్షంలో 
మార్గదర్శనంకోసం అవికూడా భారత దేశంవైపు చూడటం మొదలుపెడ్తాయి. 


భారతీయులు నడుంబిగించాల్సిన అవసరం ఏర్పడింది. (ప్రపంచం 
ఆపదలో వున్న కారణంగా ఇతరదేశాలకు ఈనాడు భారతదేశం పెద్ద 
ఆశాకేంద్రమైంది. మేధావులు, (ప్రగతి శీలురునైన పాశ్చాత్యులు భారతదేశం 
కుండి మార్గదర్శనం కోరుతున్నారు. అంటే మార్గదర్శనానికవసరమైన శక్తి 
సామర్ధ్యాలు, గుణాలు భారతదేశానికున్నాయని వాళ్ళకనిపిస్తున్న దన్నమాట. 
వందరెండువందల సంవత్సరాలకు పూర్వం పాశ్చాత్యులు, భారతీయులు 
ౌనులని, తాము శ్రేష్టులమని భావించేవాళ్ళు చాలా మంది భారతీయులు 
హాడా పొశ్చాత్యులే తమ కంటే గ్రేష్టులని, తాము వాళ్లకంటే అధములమని 


54 


అనుకునేవాళ్లు. తమ (ెష్టత్వం కెవలం ఐహిక సుఖాలవరక పరిమతమ్రందన, 
(ప్రజలందరికి మానసిక సుఖశాంతులను |ప్రసాదించగల కుటుంబసామాజిక 
వ్యవస్థల విషయంలో వాళ్ళు హీనులని ఇప్పుడు పాశ్చాత్యులు తెలుసుకున్నారు. 
ఈ విధంగా ఇప్పుడు కాలం మారిపోయింది. భారతీయులు తమలో ఏర్పడిన 
న్యూనతాభావాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఈనాడెంతైనా వుంది. 
పాశ్చాత్యులతో సంపర్కం లేక ముందు భారతీయులు ఒక జాతి, 
సుసంస్కతులు విద్యావంతులు మొదలైన గుణాలు కలవారు కాదనే భావం 
పూర్తిగా అబద్దం. అది కేవలం పాశ్చాత్యుల స్వార్ధపూరిత ప్రచారం మాత్రమే. 
ఈవాస్తవాన్ని ' స్వయంగా పాశ్చాత్య మేధావులే ఇప్పుడు చెబుతున్నారు. 
భారతదేశంమీద ఆర్యుల దురాక్రమణ కపోల కల్పితమని వాళ్లిప్తుడంటున్నారు. 
భారతజాతి వేదకాలం నుండి కొనసాగుతూ వస్తున్నది. ప్రతి వ్యక్తికీ మానసిక 
సంస్కారం కలిగించే వ్యవస్థ, కుటుంబవ్యవస్థ, వేదకాలం నుండి చక్కని 
పద్దతిలో కొనసాగుతూ వచ్చాయి. 90% కంటే ఎక్కువమంది (ప్రజలు 
విద్యావంతులై వుండేవాళ్ళు. అనేక కళలు, శాస్త్రాల్లో వాళ్లకు ప్రాముఖ్యత వుండేది. 
ఐహిక సంపదల విషయంలోకూడా వాళ్లకేవిధమైన లోటువుండేదికాదు. ఎవరూ 
అనాధలుగా, అన్నార్తులుగా వుండకూడదని వాళ్ళు భావించారు. ఇదే నిజమైన 
మన జాతి చరిత్ర. ఈవాస్తవాన్ని మనం సరిగా'అర్థం చేసుకొని ఆపదలోవున్న 
(ప్రపంచనానికి మార్గదర్శనం చేయటానికి సిద్దంకావాలి. పాశ్చాత్య మేధావులు, 
ఈపనిని భారతీయులే చేయగలరనే ఆశతో వున్నారు. ఉత్తమ సంస్కృతి 
అందరికంటే ఎక్కువ సుదీర్గ సామాజిక జీవనం కలిగిన భారతదేశం ఒక్కటే 
ఈపని చేయగల్లుతుంది. ఇంకెవరు చేయలేరు. సంస్కారమిచ్చే కుటుంబాలు. 
కావాలి. 


పాశ్చాత్యుల ఆలోచన 
తమ కుటుంబాలు. సంస్కారమిచ్చే సామర్ధ్యం కలవి కావాలనే. 
55 


కీడు జరగకూడదనే భావంతో మెలుగుతుంటారు. ఈ విధమైన భావనయే 
వ్యక్తిని ఉత్తమ సంస్కారాలతో తీర్చిదిద్దుతుంది. ఈనాడు పాశ్యాత్య వ్యామోహ 
ప్రభావంతో మన కుటుంబ వ్యవస్థ కొంతవరకు శిధిలమైనా పైన పేర్కొనబడిన 
కారణంగా మన దగ్గర వృద్దులు, వికలాంగులు, నిరుద్యోగులు ఇలాంటి కుటుంబ 
ఘటకుల సంఖ్య ఎక్కువ ప్రమాణంలో అనాధులుగా లేరు. పాశ్యాత్య దేశాల్లో 
వలె ప్రభుత్వంమీద, వీళ్ళ భారం పడకుండా అనేక కుటుంబాలమీద అది 
విభజితమై పోయింది. 


భారతీయ కుటుంబ వ్యవస్థ ఉత్తమోత్తమం 


కుటుంబంలో సభ్యులందరు మానసికంగా సుఖశాంతులు కలిగి 
వున్నప్పుడు వ్యక్తి మొదలుగొని మొత్తం మానవ సమాజం సుఖ సంతోషాలతో 
తులతూగుతుందన్న విషయం సైద్ధాంతికంగా ఆలోచిస్తే, చాలా సులభమనే 
అనిపిస్తుంది, కాని ఈ నాటి పరిస్థితుల్లో దాన్ని ఆచరణలోకి తేవటం 
సాధ్యపడుతుందా అనే అనుమానం చాలామందికి కలుగుతుంది. 
కుటుంబవృత్తులు అడుగంటిపోయి ఇప్పుడు పరిశ్రమలు పెరిగి పోయాయి. ఒకే 
కుటుంబానికి చెందిన వ్యక్తులు అనేక చోట్లకు వెళ్ళటం అక్కడ వేరువేరుగా 
కుటుంబ ఖర్చులు పెరగటం జరుగుతున్నది. జీవన వ్యయం కూడా టాగా 
పెరిగిపోయింది. ఎక్కువ ఖర్చుచేయడం, అప్పులు చేసి ఖర్బుచేయటం ప్రజలకు 
అలవాటైంది. కుటుంబం నడపాలంటే ఈ విషయాలన్ని దృష్టిలోకి వస్తాయి. 
ఇది నిజమే. కాని ఇలాంటి ఇబ్బందులు కారణంగా పూర్వంవలె ఈనాడు 
బద్రకుటుంబాలు నడపటం సాధ్యంకాదనటం ఉచితం కాధు. భారతీయుల 
విశాలకుటుంబాలు సుద్నిర్దకాలం కొనసాగటానికి ఆర్ధిక సుస్టిరత ఎప్పుడు 
ఆధారం కాలేదు. భారతీయుల సుదీర సామాజిక జీవనంలో వాళ్ల అర్లిక 
ఫ్రితిగతులు అనేక కారణాలవల్ల రకరకాల మార్పులు చెందుతూ వచ్చాయి. 
అయినా కుటుంబాలు కొనసాగటానికి కారణం వాళ్లలో నిర్మాణమైవున్న . 


58 


మానసిక సంస్కారం, ఇతరుల మేలుకోసం స్వంతలాభాన్ని లెక చెయకూడదన 
సంస్కారం |ప్రతివ్యక్తిలో సుధృఢంగా వున్నట్లయితే మార్చుచెందిన ఈనాటి. 
ఆర్ధిక సామాజిక శీప్ర పరిస్టితుల్లో కూడా విశాల కుటుంబాలు 
కొనసాగించటానికి ఉపాయం దొరుకుతుంది. అనేక సమయాల్లో 
అవసరమొచ్చినప్పుడు భారతీయులు మౌలిక సిద్దాంతాలను మార్భకుండ 
ఆచరణ పద్దతుల్గొ మార్పులు చేస్తూ ఇలాంటి ఉపాయాలు కనుగొన్నారు. 
అలాచేయడం ఇతరులకంటె భారతీయులకే సులభంగా సాధ్యమవుతుంది. 


భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వేల సంవత్సరాలనుండి కొనసాగుతూ 
వస్తున్నది. ఈ వ్యవస్థ కొనసాగటం, కొనసాగించబడడం, వీటిల్లో వుండే మంచి 
చెడుల అనుభవం భారతీయులకుంది. అందువల్ల ఈ పని భారతీయులు 
చక్కగా చేయగలరు. పాశ్చాత్యానుకరణంవల్ల అనేక దేశాల్లో కుటుంబ 
' వాతావరణం చెడిపోయింది. భారతీయ కుటుంబాల్లో వచ్చిన చెడును వాళ్లల్లో 
_ వుండే సంస్కారం కారణంగా తేలికగానే సరిదిద్దుకోవచ్చు. వాళ్ల సంస్కృతి, 
సంస్కారాలు సుద్నీర్టకాలంనుంచి వాళ్లలోనెలకొని వుండడం వల్ల అవి: చాలా 
ధృఢంగా వున్నాయి. కుటుంబంపట్ల ఆత్మీయత వున్న కారణంగా నా కుటుంబం 
ఉత్తమంగా ఉండాలనే కోరికగల వ్యక్తులు (ప్రతి కుటుంబంలో వున్నారు. వ్యక్తిగత 
స్వార్దం కోసం, హక్కులకోసం తగువు పెట్టుకోకుండా ఇతరుల మేలుకోసం 
కర్తవ్యభావంతో పనిచేయాలనే వాతావరణం ఈనాడు కొంతవరకు సన్నగిల్లింది. 
కుటుంబం పట్ల ఆత్మీయభావం కలిగి దానిమేలు కోరే వ్యక్తులు పరస్పరం కలిసి 
కూర్చుని ఆలోచించి చెడిపోయిన కుటుంబ వాతావరణాన్ని చక్క దిద్దే అవకాశం 
వుంది. ఇతరుల మేలుకోసం కర్తవ్యబుద్దితో పనిచేసే వాళ్ల సంఖ్య కుటుంబాల్టో 
ఎంతఎక్కువగా పెరిగితే అంత ఎక్కువగా భారతదేశం శక్తివంతమవుతుంది. 

భారత దేశం శక్తివంతం కావటానికి నేను కుటుంబసభ్యులకు సంస్కారమిన్వటం 
లాంటి చిన్న పని చేయాలని, కుటుంబంలాంటి చిన్న కేంద్రంలో ఈ పనిని. 
నేనెంతో సమర్రవంతంగా చేయగలను, చేస్తాను అని (ప్రతి వ్యక్తి ఈనాడు ధృఢ 
59 


నిర్ణయం తీసుకున్నప్పుడే సాంస్కృతిక సంక్షోభంతో ఆపదలో మునిగివున్న 
(ప్రపంచ జాతులుకూడా విముక్తి చెందగలుగుతాయి. ఈ పని తప్పుకుండా 
జరుగుతుంది. 


విదేశీ బిజ్ఞాసువుల కోరిక నెరవేరుతుంది 


మొత్తం సృష్టి కార్యక్రమాలు సక్రమంగా నడవడానికి మౌలికంగా సృష్టిని 
గురించి చేసిన అధ్యయనం [ప్రకారం మానవులందరికి లభించాల్సిన సంస్కారాలు 
ఎలా వుండాలో (ప్రాచిన భారతీయులు న్నిర్ణయించి దాని (ప్రకారం మన జాతిని 
సుసంపన్నం చేశారు. ఇలాంటి సంస్కారవంతులైన వ్యక్తులుగల అనేక 
భారతీయకుటుంబాలను భారతీయుల ద్వారా మార్గదర్శనం కోరుతున్న 
విదేశీయులు చూసినప్పుడు, అవసరమనుకుంటే.ఆ కుటుంబాల్లో స్వయంగా 
నివసించినప్పుడు, (ప్రత్యక్యు నిదర్శనం కనబడుతున్న కారణంగా వాళ్ళు తప్పక 
చక్కని మార్గదర్శనాన్ని పొందగలుగుతారు. దానితో పాటే భారతీయ 
తత్త ఏజ్ఞాన, సంస్కృతుల పరిచయం కూడ వాళ్లకు లభిస్తుంది. భారతీయుల 
హత పూర్ణ వ్యవహారం ఏ తత్త్వజ్ఞానం ఆధారంగా నిర్మాణమైందో. ఆ 
తత్త త్తగజ్ఞానులకు మాత్రమే తెలుసని కాదు. భారతీయులు మొదటినుండి మంచి 
వ్యవహారజ్ఞానం కలవాళ్లు. అందువల్ల (ప్రతిఒక్క భారతీయుడు అది తత్త 
జ్ఞానం అనుసరించే తన జీవితాన్ని గడుపుతుంటాడు. బిచ్చమెత్తుకునే 
భారతీయుడు కూడానువ్వెందుకు బిచ్చమెత్తుకుంటున్నావని అడిగితే “నా 
పూర్వ జన్మకర్మ'' అని ఠక్కున సమాధానం ఇస్తాడు. విదేశీ జిజ్ఞాసువులు 
ఇలాంటి సామాన్య భారతీయుడినుండి కూడా భారతీయ కర్మ పునర్రన్మ 
సిద్దాంతాలగురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా తత్త్వజ్ఞానం, 
ఆచరణ ఈ రెండు విషయాలు వాళ్లకు సామాన్య భారతీయులద్వారానే 


తెలుస్తా యి. 


60 


కృణ్యంతో విశ్వమార్యమ్‌ 

మితిలేని భోగవాద ఆచార, వ్యవహారాల కారణంగా (ప్రపంచానికీవిధమైన 
ప్రమాదం ఏర్పడడం భారతీయుల దృష్టిలో అదృష్టమనే చెప్పాలి. మొదటినుడి 
భారతీయులు (ప్రతి వ్యక్తిలో సంస్కారం నిర్మాణం చేస్తూ సంపూర్ణ మానవ 
సమాజంలో సంస్కార నిర్మాణం జరపడం తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 
సంపూర్ణ మానవ సమాజం వాళ్ల కార్యక్షేత్రంగా వుండేది. విశ్వజనీన. 
నియమానుసారం మానవుడు తన కర్తవ్యాన్ని, లేక ధర్మాన్ని తప్పక ఆచరించాలి. 
ఈ కర్తవ్యాన్ని లేక ధర్మాన్నే మానవ ధర్మం లేక సనాతన ధర్మమని వాళ్లన్నారు. 
ఈ కర్తవ్యాన్ని వాళ్లు సంపూర్ణమానవ సమాజానికి తలియజేయాలనుకున్నారు. 
ఈ మానవ ధర్మాన్ని ఆచరించే భారతీయులను భారతీయేతరులు 
హిందువులని పిలిచేవాళ్లు. (కీ.శ. 8 వ శతాబ్దం వరకు భారతీయులు ఆ పేరును 
ఉపయోగించలేదు. ఆ సమయంలోనే మొదటిసారిగా మహ్మదీయులద్వారా 


“భారతదేశంలో బలవంతంగా మత ఛాందసవాదం ప్రారంభించబడింది. 


భారతీయులకు అదొక కొత్త అనుభవం. దాన్ని వాళ్లు చాలా నీచమైనదిగా = 


' భావించారు. అప్పుడు వాళ్లకొక సమస్య ఎదురైంది. బలవంతంగా మతం మార్చే 


వాళ్ల పేరు మహ్మదీయులు కాబట్టి మతం మార్చబడిన మార్భబడని వివిధ 
సాంప్రదాయాల (శైవ, వైష్ణవ, బౌద్ద, జైనమొ.) వాళ్లకు ఏదో ఒక పేరు పెట్టాల్సిన 
అవసరం ఏర్పడింది. ఆపు మానవ ధర్మావలంబులైన భారతీయులు, 
మహ్మదీయులకు తమకు మధ్య ఉండే భేదం తెలియజేయడానికి తమను 
బాందువులని పిల్చుకోవటం వ మొదలు పెట్టారు. ఈ తు అప్పటికి రెండున్నర 
వేల సంవత్సరాలకు పూర్వమే భారతీయేతరులచే భారతీయులకు పెట్టబడి 
వుండింది. వాస్తవంలో హిందూ ధర్మం అన్నది మానవ ధర్మమే. మానవ ధర్మం, 
సనాతన ధర్మం ఈ రెండు పదాల ప్రయోగం 8వ శతాబ్దం కంటే ముందువేలాది 
సంవత్సరాలనుండి వాడుకలో వున్నాయి. ఈనాటికి అది తగివుంది. 
61 


సంపూర్ణ మానవ సమాజమే భారతీయుల కార్యక్షేత్రం. కాబట్టి. 
“కృణ్యంతో విశ్వమార్యంి'' అన్నది వాళ్ల నినాదమైంది. ఈ కారణంగా 
ప్రపంచమానవులందరి దగ్గరికి వెల్లి వాళ్లు ఈ మానవ ధర్మాన్ని వాళ్లకు బో ధిసూ 
వచ్చారు. 

ఈనాడు ఆపదలో వున్న ప్రపంచ (ప్రజలు చాలమంది భారతీయులనుండి 
ఆ మానవధర్మాన్ని తెలుసుకోవాలని, _ గ్రహించాలని కోరుతున్నారు. 
భారతీయులకు జిజ్ఞాసులైన శిష్యులు లభించారు. ఇది వాళ్ల అదృష్టం. ఈ 
అవకాశాన్ని సద్వినియోగపర్పుకొని భారతీయులు తమ మానవ శ్రేయోలక్ష్యాన్ని 
చేరుకోవటానికి కృషి చేయాలి. 


62. 


పూతపరంపర కోసం మవాకల అయణఆఆ 


భారతీయ సంస్కృతీ జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని దాన్ని 
ప్రచారం చేయడంకోసం తమ మొత్తం జీవితాన్ని సమర్పించిన సూతుల 
(సంస్కృతీ ప్రచారకుల) పరంపర వైదిక కాలంకంటే ప్రాచీనమైంది. వీరిని 
పురాణాలలో “విచిత్ర కధనా జీవాణి అని చెప్పబడింది. వి + చిత్‌ = 
విషయమంతా తెలుసుకోవడమేగాక అనేక రకాలైన ఆకర్షణా పద్దతులతో 
సర్వసాధారణ ప్రజలకుకూడా అర్ధమయ్యేట్ను చెప్పడం, సమాజంలోని 
చిట్టచివరి వ్యక్తివరకు సంస్కృతి - సత్యంలను తీసుకువెళ్లే లక్ష్యంతో 
అవిశ్రాంతంగా ప్రయత్నించేవాళ్లు ఈ వర్గానికి చెందినవారు. 

నేడు ప్రపంచమంతటా మహిళలు తమ హక్కులకోసం పోరాడటానికి 
స స కొంతమేరకు అందులో వాళ్ళు విజయం 
సాధిస్తున్నారు. పాశ్చాత్య మహిళ వారికి వ్యక్తిగతంగా ఆదర్శంగా నిలుస్తోంది. 
మహిళా జాగరణ అనే ఈ సంక్రాంతి వేళ చిరంతనమైన భారతీయ సమాజ 
వ్యవస్థకు చెందిన మౌళిక సిద్దాంతాల జ్ఞానం ద్వారా వారిమార్గం మరింత 
ప్రశస్తి పొందుతుంది. 

భారతీయ సూత పరంపరకు చెందిన సుదీర్హ చరిత్రలో మహిళా 
సూతుల సంఖ్య ఎప్పుడూ అధికంగానే ఉంది. మారుతున్న ప్రపంచ 
పరిస్థితుల్లో భారతీయ మౌళిక సిద్దాంతాల ప్రచారంకోస్త ఇం మహిళా 
సూతులు అవసరమైన సంఖ్యలో ముందుకు రావాలనే విషయం మహిళలు 
అర్ధం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి అనే స. సేవించి 
విశ్వమంతటా ఒక సాత్తిక సుఖమయ సృష్టిని భారతీయ (స్త్రీ) స్పష్టించాల్సి 
ఉంది. మనం మన సంస్కృతి గురించి తెలుసుకుని, అర్ధం చేసుకుని, 
మననం, చింతనం, ఆచరణం ద్వారా ఆ సత్యాన్ని సమస్త ప్రపంచానికి 
అందించాలి. 
న్‌ 





కసీ 
ళ్‌ 


bh కీ కీ pm pm [సీ సీ సాకీ pm 
6 3 ఆ ౮౪ & Ww ND = © 
a a a 3 e € e డె 9 ' 


© © -* ఈ un మీ అ ౪ 
ఇ ఛీ 8 8 8. te ss 3 


రాష్ట్రీయ సీవికా సమితి (సండిప సరిచయం) 


మనదేశపు ఎల్లలు - నిన్న, నేడు, రేపు 
మాతృత్వము 

కర్తుత్వము - నేళ్సత్వము 

రాష్ట్రనాథ్‌ 

శ్లోకసో త్ర రత్నావళి 

ఆచార పద్దతి 

(స్త్రీ జీవన సఫలత 

వందనీయ మౌసీజీ 

శక్తి _ కేం [ద్రము 

భగవాద్వజము 

సోదరి నివేదిత 

ప్రాతః స్మరణీయ మహిళలు 

దేశ సమస్యలు 

వందేమాతరం: గాధ 

కర్మయోగిని సరస్వతీ బాయి ఆపే. 
కర్మయోగిని అహల్యాబాయి 
గారా ఇరా ep ఫా 


64 


రూ. 6.00 


రూ. 3.00, 
రూ. 3.00 
రూ. 2.00 
రూ.3.50 
రూ.1.00 
రూ. 1.00 
రూ. 10.00 
. 5.00 
. 5.00 
. 2.00 
. 3.00 
. 1.50 
. 5.00 
8.00 
. 7.09 
. 7.00 


RE: 


పూతపరంపర కోసం మవాకల అయణఆఆ 


భారతీయ సంస్కృతీ జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకుని దాన్ని 
ప్రచారం చేయడంకోసం తమ మొత్తం జీవితాన్ని సమర్పించిన సూతుల 
(సంస్కృతీ ప్రచారకుల) పరంపర వైదిక కాలంకంటే ప్రాచీనమైంది. వీరిని 
పురాణాలలో “విచిత్ర కధనా జీవాణి అని చెప్పబడింది. వి + చిత్‌ = 
విషయమంతా తెలుసుకోవడమేగాక అనేక రకాలైన ఆకర్షణా పద్దతులతో 
సర్వసాధారణ ప్రజలకుకూడా అర్ధమయ్యేట్ను చెప్పడం, సమాజంలోని 
చిట్టచివరి వ్యక్తివరకు సంస్కృతి - సత్యంలను తీసుకువెళ్లే లక్ష్యంతో 
అవిశ్రాంతంగా ప్రయత్నించేవాళ్లు ఈ వర్గానికి చెందినవారు. 

నేడు ప్రపంచమంతటా మహిళలు తమ హక్కులకోసం పోరాడటానికి 
స స కొంతమేరకు అందులో వాళ్ళు విజయం 
సాధిస్తున్నారు. పాశ్చాత్య మహిళ వారికి వ్యక్తిగతంగా ఆదర్శంగా నిలుస్తోంది. 
మహిళా జాగరణ అనే ఈ సంక్రాంతి వేళ చిరంతనమైన భారతీయ సమాజ 
వ్యవస్థకు చెందిన మౌళిక సిద్దాంతాల జ్ఞానం ద్వారా వారిమార్గం మరింత 
ప్రశస్తి పొందుతుంది. 

భారతీయ సూత పరంపరకు చెందిన సుదీర్హ చరిత్రలో మహిళా 
సూతుల సంఖ్య ఎప్పుడూ అధికంగానే ఉంది. మారుతున్న ప్రపంచ 
పరిస్థితుల్లో భారతీయ మౌళిక సిద్దాంతాల ప్రచారంకోస్త ఇం మహిళా 
సూతులు అవసరమైన సంఖ్యలో ముందుకు రావాలనే విషయం మహిళలు 
అర్ధం చేసుకోవాలి. భారతీయ సంస్కృతి అనే స. సేవించి 
విశ్వమంతటా ఒక సాత్తిక సుఖమయ సృష్టిని భారతీయ (స్త్రీ) స్పష్టించాల్సి 
ఉంది. మనం మన సంస్కృతి గురించి తెలుసుకుని, అర్ధం చేసుకుని, 
మననం, చింతనం, ఆచరణం ద్వారా ఆ సత్యాన్ని సమస్త ప్రపంచానికి 
అందించాలి. 
న్‌ 


